ఆంగ్ల మూలం : స్వామి రాఘవేశానంద 
తెలుగు సేత : స్వామి జ్ఞానదానంద 
చిత్రములు : పద్మవాసన్‌ 


by 
జో 
Saget 


హైదరాబాదు - 500 029 


Wl) il 


Published by : 

Adhyaksha 

Ramakrishna Math 
Domalguda, Hyderabad - 29 


© Ramakrishna Math, Hyderabad 
All rights reserved 


Eighteenth Impression: 12,000 (May 2016) 


ISBN 93 - 83142 -35-4 


Printed in India at 
Sri R.R Offset Printers 
Hyderabad. 


ae 


(OE OO er’ 
గన ర క జ SHO MANA TAR రా కాజా జా 


. శ్రీరామ జననం. 
్‌ అయోధ్యకు విశ్వామిత్రుడి ఆగమనం. . 
. అరణ్యంలో. శ 


సీతాపరిణయం. 
అయోధ్యలో. ‘ 
నిస్సహాయస్థితిలో దశరథుడు. . 


. శ్రీరాముడు వనవాసానికి బయలుదేరటం. 
. భరతుడు అయోధ్యకు తిరిగి రావడం. 

. భరతుడు రాముణ్ణి కలుసుకోవడం. 

. శూర్పణఖ రాక. 

. బంగారు జింక. 

. రాముడి విరహవేదన. 

. కబంధుని వధ 

. శబరికి శ్రీరామ దర్శనం. 

. సుగ్రీవుడితో మైత్రి. . 

. వాలి సంహారం. 


i" సీతాన్వేషణ. 
. హనుమంతుడు లంకను దహించటం.. 


. అశోకవన విధ్వంసం. 

5 లంకాద్వీపంపై దండయాత్ర. . 

. మహాసంగ్రామం. క్‌ 

. హనుమంతుడు సంజీవనీ శేసుకుకాపటలు 
. ఇంద్రజిత్తు మరణం... 

. రావణుడు నేలకూలటం. 


శ్‌ నో ్‌ = శ ప - గ్‌ గ్‌ 
త  _ ae — = న. గ్లూ శ జి లలో 
బాలల రామాయణం 
చరామ జననం \ occas 


దశరథుడు కోసల రాజ్యానికి మహారాజు, ఈయన ప్రఖ్యాతి గాంచిన ఇక్ష్వాకువంశ చక్రవర్తి. 
ఈయన పరిపాలన ఆదర్శప్రాయంగా ఉండేది. ప్రజల మంచిచెడ్డలను చక్కగా గమనిస్తూ, వారిని క్షే 1 వాట? 
కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ఈ కారణంగా ప్రజలందరికీ దశరథ మహారాజంటే ఎంతో అభిమానం. | ల! ( it 
ఆయన పాలనలో రాజ్యం అన్ని విధాలా సుభిక్షంగా ఉన్నా ఆయనకు మాత్రం సంతాన భాగ్యం లేదనే ‘4 yy 
కొరత ఉంటూవుందేది. / స Ss 
ఒక శుభముహూర్తాన దశరథ మహారాజు సంతాన ప్రాప్తికి బుష్యశ్ళంగ మహర్షి ఆధ్వర్యవంలో \ 
పుత్రకామేష్టియాగం చేయించాడు. 
ఆ కాలంలో రావణుడనే క్రూరుడైన రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని వరప్రసాదంతో 
విర్రవీగి దేవతలను, బుషులను నానా హింసలు పెడుతూందేవాడు. ఈ హింసలు భరించలేక 


Fe వాడు 2 
BME! Sissies! clei! 


a= 


దేవతలు బ్రహ్మదేవునితో కలసి, శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి 
ఆయనతో - “మహాప్రభో! ఈ దుష్ట రావణుణ్ణి సంహరించి 
మమ్మల్ని రక్షించు” అని మొరపెట్టుకున్నారు. అందుకు 
శ్రీమహావిష్ణువు మందహాసంతో... “సరే! నేను దశరథుడి 
పుత్రుడిగా జన్మించి, రావణుని సంహరిస్తాను” అని అభయం 
ఇచ్చాడు. 

బుష్యశ్చంగ ముని మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటే 
దశరథుడు యాగంలో హవిస్సు ఇవ్వసాగాడు. దేవతలు సంప్రీతి 
పొందారు. అగ్నికుండం నుండి ఒక తేజోమూర్తి ఆవిర్భవించి, 
దశరథుడికి ఒక పాత్రను అందిస్తూ, “నీ యాగానికి సంప్రీతులైన 
దేవతలు ఈ దివ్యపాయసం నీకు సమర్పిస్తున్నారు. ఈ 
పాయసాన్ని నీ పట్టమహిషులకు పంచిపెట్టు. నీ కోరిక 
ఈడేరుతుంది” అన్నా! 


దశరథుడు పరమానందంతో ఆ పాయసాన్ని స్వీకరించి 
తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచి ఇచ్చాడు. 
కాలక్రమాన దైవాంశసంభూతులైన నలుగురు పుత్రులు వారికి 
కలిగారు. శ్రీమహావిష్ణువే రాముడుగా అవతరించి కౌసల్యకు 
జన్మించాడు. ఆదిశేషుడు లక్ష్మణుడుగా సుమిత్రకు 
జన్మించాడు. భరతుడికి కైకేయి తల్లి అయింది. సుమిత్రకు 
శత్రుఘ్నుడు రెండో కుమారుడు. 

శ్రీరాముడు జన్మించిన ఆ రోజును 'శ్రీరామనవమి” 
అనే పండుగదినంగా ప్రజలు నేటికీ వేడుకతో జరుపుకుంటారు. 


అయోధ్వకు ఐ త్వామిత్రుడేె ఆగమనం 


నలుగురు రాకుమారులూ దినదిన ప్రవర్ణమానులు 
అయ్యారు. బ్రహ్మర్షియెన వసిష్టుడు వీరి కులగురువు. ఆయన 
వీరికి వేదాలు నేర్చించాడు. విలువిద్య, గుజ్దపుస్వారీ, మల్ల 
యుద్ధం మొదలైన సకల విద్యల్లోను వీరు ప్రవీణులయ్యారు. 

ఒకనాడు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చాడు. 
దశరథుడు సముచితరీతిన అర్థ్యపాద్యాలిచ్చి ఆయనను 
సాదరంగా ఆహ్వానించాడు. “మీ రాక వల్ల నేను 
ధన్యుడినయ్యాను. వీ రీతినైనా మిమ్మల్ని సేవించే భాగ్యం 


కలిగితే చరితార్థుడినవుతాను” అన్నాడు. అప్పుడు 


క విశ్వామిత్రుడు, “మహారాజా! మంచిది. కొంతమంది రాక్షసులు 


నా యజ్ఞయాగాలకు విఘ్నం కలిగిస్తున్నారు. వారిని హత 
మార్చడానికి రాముణ్ణి నాతోపాటు పంపాలి” అన్నాడు. 


ఆ మాటలకు 
మూర్భపోయినంత 
పనయింది దశరథుడికి! 
“ముక్కు పచ్చ లారని రాముడినా ఆ 
క్రూర రాక్షసులను చంపడానికి పంపడం! 
బాలరాముడు ఇలాంటి పనికి ఎలా సమర్గుడౌతాడు?' 
అని ఆలోచించ సాగాడు. 

కాని విశ్వామిత్రుడు తన పట్టు వదలలేదు. చివరికి గ్‌. | 
వసిష్టుడు జోక్యం చేసుకుని, రాముడు క్షేమంగా | 
విశ్వామిత్రుడితో తిరిగి రాగలడని భరోసా ఇచ్చి, దశరథుడి ai 
మనస్సు కుదుట పరిచాడు. 


అరణ్యంలో 


తండ్రి దశరథుడి ఆశీస్సులతో, రామలక్ష్మణులు 
విశ్వామిత్రుడితో బయలుదేరారు. దారిలో ఆయన, “రామా! 
ఇదే దండకారణ్యం! ఇక్కడ తాటక అనే బ్రహ్మరాక్షసి, తన 
కొడుకు మారీచుడితో పాటు నివసిస్తోంది. 


ఈ WES వెయ్యి ఏనుగుల బలం ఉంది. దాని భయంతో 
ఎవ్వరూ ఈ దారిన వెళ్ళడానికి సాహసించరు. ముందు ఈ 
రాక్షసిని వధించు” అన్నాడు. స్త్రీ కదా అని రాముడు 
సంకోచిస్తూండగా, విశ్వామిత్రుడి ఆజ్ఞానుసారం నడుచు 
కోవాలన్న తండ్రి మాటను పాటిస్తూ, ధనుష్టంకారం చేశాడు. 
ఈ శబ్దానికి వన్యమృగాలు భీతితో అటూయిటూ పారి 
పోసాగాయి. ఆ శబ్దం విన్న తాటక, “తనను కవ్వించగల 
ధైర్యశాలి ASG?’ అని ఆశ్చర్యపోయింది. పెడబొబ్బలు 
పెడుతూ అది రాముడి మీదకి వచ్చిపడింది. మాయా 
యుద్దంలో ఆరితేరిన ఆ రక్కసి రాముడిపై గండశిలలు, 
వృక్షాలు రువ్వసాగింది. చివరకు రాముడు శక్తిమంతమైన 
బాణంతో తాటకను వధించాడు. విశ్వామిత్రుడు 


మహదానందభరితుడయ్యాడు. తాను కఠోరతపస్సు ద్వారా 
సంపాదించిన మహిమాన్వితమైన దివ్య అస్తాలన్నింటిని 
రామలక్ష్మణులకు ప్రసాదించాడు. వాటి ప్రయోగ, 
ఉపసంహార మంత్రాలు నేర్పించాడు. 


తరువాత ముగ్గురూ కలిసి విశ్వామిత్రుని 
సిద్ధాశ్రమానికి చేరుకొన్నారు. అక్కడున్న బుషులు 
రామలక్ష్మణులను సాదరంగా ఆవ్వోనించారు. 
విశ్వామిత్రుడు మౌనవ్రతం దాల్చి, ఒక మహాయజ్ఞాన్ని 
ప్రారంభించాడు. బుషుల ప్రార్థన మేరకు రామలక్ష్మణులు 
ధనుర్భాణాలు చేతపట్టి రాత్రింబవళ్ళు యాగరక్షణకు 
పూనుకొన్నారు. ఇలా ఆరు రోజులు నిర్వివ్నుంగా 
గడిచిపోయాయి. చివరి రోజైన ఏడవనాడు యజ్ఞం 
సంపూర్ణమయ్యే సమయంలో ఆకాశంలో పెద్దపెద్ద చప్పుళ్ళు 
వినబడ్డాయి. రాముడు తల ఎత్తి చూసేసరికి క్రూరరాక్షసులైన 
మారీచ, సుబాహులు తమ అనుచరులతో ఆకాశంలో నిలబడి 
కనిపించారు. వారు రక్తం, మాంసం మొదలైన అశౌచ్యాలను 
యజ్ఞకుండంలో పోసి యజ్ఞాన్ని పాడుచెయ్యడానికి తయారై 
వున్నారు. వాళ్లను ఎదుర్మోవడానికి రామలక్ష్మణులు 
సిద్ధపడ్డారు. రాముడు ఒక దివ్యాస్తాన్ని వాళ్ళపై ప్రయోగించి 


వారి ప్రయత్నాన్ని భంగపరిచాడు. రాముని ఒక బాణరి 
మారీచుణ్ణి సహస్రయోజనాల సుదూరానికి నెట్టి సముద్రంలీ 
పారవేసింది; మరోబాణంతో సుబాహుని ప్రాణాలు తీశాడు. 
ఈలోపుగా లక్ష్మణుడు మిగిలిన రాక్షస అనుచరులందరినీ 
కడతేర్చాడు. విశ్వామిత్రుడు నిర్విఘ్నంగా యజ్ఞాన్ని పూర్తి 
గావించి, రామ లక్ష్మణులను ఆశీర్వదించాడు. 


కతాపలణయం 


మరునాడు విశ్వామిత్రుడు తన ఆశ్రమవాసులతో 
పాటు మిధిలానగరంలో జరుగబోయే గొప్పయాగం తిలకించ 
డానికి బయలుదేరాడు. తనతోబాటు రామలక్ష్మణులను 
కూడా తీసుకువెళ్ళాడు. మిథిలా నగరాన్ని పాలిస్తున్న జనకుడు 
మహాతపస్వి. ఆయనకు సీత అనే కుమార్తె ఉన్నది. ఒకసారి 
జనకుడు యాగభూమిని దున్నేటప్పుడు, భూమిలో ఒక 
అందాల రాశియైన శిశువు లభించింది. దేవతలా మెరిసి 
పోతున్న ఆ శిశువును గైకొని జనకుడు ఆనంద 
భరితుడయ్యాడు. ఆమెకు ‘HS’ అని నామకరణం చేసి, 
తన సొంత కుమార్తెలా పెంచుకోసాగాడు. 


జనకుడి వద్ద పరమశివుని వరప్రసాదితమైన ఒక 
గొప్పధనుస్సు ఉన్నది. తన కుమార్తె సీతను చేపట్టేవాడు 
గొప్ప ధైర్యశాలి, పరాక్రమవంతుడు అయివుండాలని 
జనకమహారాజు ఆకాంక్ష అందువల్ల ఆ శివధనుస్సును 
ఎక్కుపెట్ట గలిగిన GOES సీత పరిణయం చేసుకుంటుందని 


జనకుడు చాటింపు వేయించాడు. 
ధీరులనబడే ఎందరో ప్రయత్నించి 
విఫలులయ్యారు. ఆ శివ ధనుస్సును 
ఎక్కుపెట్టడం అలావుంచి, దాన్ని కనీసం, 
ఎవరూ ఎత్తనైనా ఎత్తలేకపోయారు. 


విశ్వామిత్రుడి రాక జనకమవోరాజుకు 
అమితానందం కలిగించింది. ఆయన మహర్షికి 
అర్థ్యపాద్యాలర్చించి, ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు 
రామలక్ష్మణులను జనకునికి పరిచయం చేశాడు. “శివధనుస్సును 
రాముడికి చూపండి” అన్నాడు విశ్వామిత్రుడు. “ఇంతటి 
పిన్నవయస్స్ములు, మృదుశరీరులు అయిన వీళ్ళా శివ 
ధనుస్సును ఎక్కుపెట్టడం” అని సందేహించాడు జనకుడు. 
కాని “శివధనుస్సును శ్రీరాముడు ఎక్కుపెట్టగలిగితే నేను 
పరమానందంతో సీతనిచ్చి వివాహం జరిపిస్తాను” అన్నాడు. 
ఆ ధనుస్సును తీసుకు రావాలసిందిగా సేవకులను 
ఆజ్ఞాపించాడు. ఎనిమిది చక్రాల రథం మీద ఉంచబడ్డ ఆ 
శివధనుస్సును అనేకమంది సేవకులు నెట్టుకుంటూ 
సభలోకి తీసుకువచ్చారు. 


శ్రీరాముడు వినమ్రతతో లేచి నిలబడ్డాడు. విశ్వామిత్ర, జనకుల అనుమతితో శివధనుస్సును 
సమీపించాడు. విశ్వామిత్రుడు తప్ప తక్మినవారందరూ రాముడి పరాక్రమాన్ని సంశయించారు. అందరూ 

చూస్తూవుండగానే శ్రీరాముడు అవలీలగా శివధనుస్సును ఎడమచేతితో ఎత్తాడు. కుడిచేతితో నారి 
సారించిన మరుక్షణం ఫెళఫెళమనే ధ్వనితో ఆ ధనుస్సు రెండుగా విరిగిపోయింది. క్షణాలలో 
దశరథుడికి కబురు పంపారు. ఆయన ఆనందంతో ఈ వివాహానికి సమ్మతించాడు. 
గట) అత్యంత వైభవోపేతంగా సీతారాముల వివాహం జరిగింది. ఆ శుభ ముహూర్తంలోనే 
సీత చెల్లెళ్ళయిన ఊర్మిళను లక్ష్మణుడు, మాండవీ శృతకీర్తులను భరత శత్రుఘ్నులు 
వరించారు. వివాహానంతరం విశ్వామిత్రుడు వీరినందరినీ దీవించి, తపస్సు 

చేసుకోవడానికి హిమాలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దశరథుడు తన 


అయోధ్యలో 

అయోధ్యలో పన్నెండేళ్ళు రాముడు సీతతో ఆనందంగా 
గడిపాడు. అయోధ్యానగర వాసులందరి కష్టసుఖాలలో పాలు 
పంచుకోవడంతో శ్రీరాముడంటే వారికి పంచప్రాణాలు. వాళ్ళ 
హృదయాలను రాముడు చూరగొన్నాడు. ఇది గ్రహించిన 
దశరథుడు శ్రీరాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడానికి 
నిశ్చయించాడు. తాను వృద్దుడైపోతున్నందువల్ల రాజ్యభారాన్ని 
ఇకమీదట రాముడే వహించాలని మంత్రులతో కూడిన 
నిండుసభలో దశరథుడు ప్రకటిస్తూ, వారి అభిప్రాయాన్ని కోరగా, 
మంథత్రులంతా ఆయన అభిప్రాయాన్ని ఏకగ్రీవంగా 
ఆమోదించారు. దశరథుడు వెంటనే పట్టాభిషేకానికి కావలసిన 
ఏర్పాట్లు చెయ్యమన్నాడు. ఆ సమయంలో భరత శతృఘ్నులు 
కేకయదేశంలో తమ తాతగారి వద్ద ఉన్నారు. 

రామ పట్టాభిషేక వార్త విన్న ప్రజలందరూ ఆనందంతో 
ఉప్పాంగిపోయారు. కానీ, కైకేయి సేవకురాలు అయిన మంథర 
అనే వృద్ధురాలు మాత్రం ఎంతో బాధపడిపోయింది. వెంటనే 
పరుగెత్తుకుంటూ వెళ్ళి ఈ సంగతి కైకేయికి చెప్పింది. రాముడు 
రాజు అవబోతున్నాడని విని కైకేయి ముందు చాలా 
సంతోషించింది. రాముడంటే ఆమెకు ఎంతో (ప్రేమ, కానీ 
మంథర దుర్చోధతో ఆమె మనస్సును విషపూరితం చేసింది. 
“నీకు వాటిల్లబోయే దురవస్థను తెలుసుకోలేని మందమతివి 
నువ్వు. రాణులందరిలోను మహారాజు నిన్నే మిన్నగా 
ప్రేమించాడు. కాని రామపట్టాభి షేకం జరిగిన మరుక్షణం 
కౌసల్య నీపై కక్ష తీర్చుకుంటుంది. నువ్వు ఆమెకు దాసిలా 
ఊడిగం చెయ్యాల్సిందే” అంటూ దుర్చోధ చేసింది మంథర. 

కైకేయి మనస్సు వికలమైపోయింది. ఇప్పుడు తను 
ఏంచెయ్యాలి? అని కైకేయి అనుకొంటూ ఉండగా, కుతంత్రం 
పన్నడానికి మంథర ఉండనే ఉందిగదా! “దశరథుడు ఒకప్పుడు 
దానవులతో యుద్ధం చేస్తున్నప్పుడు గాయపడ్డాడు కదా! ఆ 
సమయంలో వెంటనే నువ్వు ఆయన రథాన్ని యుద్ధభూమి 
నుండి వేగంగా తరలించి ఆయన ప్రాణాలు కాపాడావు గదా! 
అప్పుడాయన నీకు రెండు వరాలిచ్చాడు. ఆ వరాలను నీకు 
అవసరం వచ్చినప్పుడు కోరుకుంటానన్నావు, జ్ఞాపకం లేదా? 
ఇప్పుడు ఆ వరాలను కోరే సమయం ఆసన్నమైంది. మొదటి 
వరంగా భరతుడికి పట్టాభిషేకం, రాముడికి పధ్నాలుగేళ్లు 


12 


వనవాసం రెండోవరంగాను కోరుకో” అంటూ మంథర కైకేయికి 
చెయ్యాల్సిన దుష్మార్య క్రమాన్ని వివరించింది. దుష్టమంథర 
వక్రబుద్ధికి సుశీలవర్తి అయిన కైకేయి మనను పూర్తిగా 
లొంగిపోయింది. 

నిస్పహాయస్థితలో దశరథుడు 

రామ పట్టాభిషేక శుభవార్తను కైకేయికి చెప్పడానికి 
దశరథుడే స్వయంగా ఆమె అంతఃపురానికి వెళ్ళాడు. కాని 
కైకేయి అవతారాన్ని చూసి ఆయనకు మతిపోయినంత పనైంది. 
ఆమె తన ఆభరణాలన్నింటిని విసిరేసి, తల విరబోసుకుని, 
హంస తూలికాతల్పం మీద కాకుండా కటిక నేలమీద పడుకొని 
ఉంది. దశరథుడి మనస్సు ఏదో కీడును శంకించింది. ఆమె 
పక్కన కూర్చుని, ఆమె తలను నిమురుతూ లాలించసాగాడు. 

కాని కైకేయి దశరథుడి చేతులను విదిల్చిపారేసి, తాను 
చెప్పదలచుకొన్న విషయాన్ని నాలుగు మాటల్లో చెప్పేసింది. 
“మీరు ఒకప్పుడు నాకు రెండు వరాలిచ్చారు. వాటిని నేనిప్పుడు 
కోరు కుంటున్నాను. రాముడికి బదులు భరతుడు యువరాజు 
కావాలనేదే మొదటి వరం. రాముడు పధ్నాలుగేండ్లు వనవాసం 
వెళ్ళాలనేది నా రెండో వరం.” 

దశరథుడు ఈ మాటలకు నిర్భాంతి పోయాడు. 
(భ్రమచెందినవానిలా మూర్భితుడైనాడు. తరువాత కాస్త 
తేరుకున్న దశరథుడు పులి ముందు నిలబడ్డ జింకలా 
కంపించిపోతూ గద్దదస్వరంతో, జీ కేమైంది? రాముడు నీకేం 
కీడు చేశాడు? తన సొంత తల్లి కంటే మిన్నగా నిన్ను 
అభిమానిస్తున్నాడని నీకు తెలియదా? నువ్వు ఎంతటి 
నిర్ణయురాలవైపోయావు? రాముణ్ణి విడిచి నేను క్షణం కూడా 
ఉండలేనని నీకు తెలియదా? నీ కాళ్ళన్నా పట్టుకుంటాను. 
దయచేసి నీ నిర్ణయం మార్చుకొని వేరే వరాలు కోరుకో” 
అంటూ విలపించసాగాడు. కాని కైకేయి దృఢనిశ్చయం 
మారనేలేదు. 

మరుసటి రోజు మంత్రి సుమంత్రుడు దశరథుడి వద్దకు 
వచ్చి పట్టాభిషేకానికి అంతా సిద్ధమయిందని చెప్పాడు. 
దశరథుడు మాటలాడే స్థితిలో లేడు. తక్షణం రాముణ్ణి అక్కడకు 
తీసుకురమ్మంది కైకేయి. రాముణ్ణి చూడడంతో దశరథుడి 
దుఃఖం రెట్టింపయింది. “రామా! రామా! నా రామా!” అని 
మాత్రమే అనగలిగాడు. రాముడికి ఏమీ అంతుబట్టలేదు. 


+) 
re | 
Z y 
ih 
J 
¢ 
|“ 
క [11115113 
_— 


అతడు కైకేయితో, “అమ్మా! తండ్రిగారు నా మీద 
కోపగించుకున్నారా? నే నేదైనా అపచారం చేశానా? అయన్ను 
నేనెన్నడూ ఇలా చూసింది లేదు” అన్నాడు. 


కైకేయి రాముడితో, “నీకొక అ ప్రీతికరమైన విషయం 
ఆయన  చెప్పాలనుకుంటున్నారు. కాని చెప్పడానికి 
తటపటాయిస్తున్నారు. గతంలో ఒకసారి ఆయన నాకు రెండు 
వరాలిచ్చారు. నేనిప్పుడు వాటిని కోరుకున్నాను” అంటూ ఆ 
వరాల గురించి చెప్పింది. రాముడు మందహాసంతో “అంతేకదా!” 
అన్నాడు. “వెంటనే SHB రప్పించండి. పట్టాభిషేకం నాకు 
జరిగినా లేక ప్రియమైన నా భరతుడు చేసుకున్నా, నాకంతా 
ఒక్కటే. నీ కోర్కె ప్రకారమే నేను ఇప్పుడే వనవాసానికి 
బయలుదేరుతున్నాను.” 
తురాముదు వనవానాణికె బయలుదేరటం 


శ్రీరాముడు వనవాసానికి వెళుతున్నాడన్న వార్త 
కార్చిచ్చులా వ్యాపించింది. ఎవ్వరూ దీనికి సమ్మతించలేదు. 
లక్ష్మణుడు మహాకోపంతో “నాన్న నీకు చాలా అన్యాయం 
చేశాడు. నేను దీన్ని సహించను” అంటూ చేత విల్లుబట్టి 


+ ry న్నా 
AS SS 
NCA LY 
ళో 


f 
» 
ఇ 


ముందుకు నడిచాడు. రాముడు తమ్ముడి భుజంమీద 
మృదువుగా చేతులుమోపి “కేవలం ఈ చిన్నరాజ్యం 
నిమిత్తంగా నాన్నను, తల్లి కైకేయి కిచ్చిన మాటను 
తప్పమంటావా?” అన్నాడు. 
లక్ష్మణుడి కళ్ళు అశుపూరితాలయ్యాయి. “నువ్వు 
వనవాసానికి వెళ్ళడమే జరిగితే నన్నూ నీతోబాటు 
రానివ్వు” అన్నాడు. లక్ష్మణుడంటే రాముడికి 
పంచప్రాణాలు కాబట్టి, సరే అన్నాడు. 


రాముడు ఈ సంగతి చెప్పడానికి సీత వద్దకు 

వెళ్ళాడు. “తల్లి కౌసల్యను జాగ్రత్తగా చూసుకో” అన్నాడు. 

కన్నీళ్ళతో సీత “నన్ను కాస్త కనికరించండి. నన్ను విడిచి 

| వెళ్ళవద్దు. మీరు నా పక్కన లేకుంటే మరణమే నాకు 

రణ్యం” అంది. అతికష్టం మీద సరే అన్నాడు రాముడు. 

రాజ్యమే దుఃఖసాగరంలో మునిగిపోయింది. రామవియోగం 
తలచుకున్న మరుక్షణం ప్రజలు విలపించసాగారు. 


నార వలువలు ధరించి సీతా రామ లక్ష్మణులు 
రథంలో కూర్చున్నారు. అయోధ్యాపురవాసులు దుఃఖితులై 
వారిని వెంబడించి రాసాగారు. సుమంత్రుడు రథాన్ని 
వేగంగా నడపసాగాడు. వాళ్ళు తామస అనే నదీతీరం 
చేరారు. ప్రజలు కూడా అనేకులు అక్కడు వచ్చి 


చేరుకున్నారు. రాముడు ఆ రాత్రికి అక్కడే 
గడపదలిచాడు. మరునాడు తెల్లవారక 
మునుపే లేచి సుమంత్రుడితో, “ఇప్పుడు 
ప్రజలందరూ గాఢనిద్రలో ఉన్నారు. వాళ్ళు 
మనతోపాటు రావడం మంచిది కాదు. వాళ్ళు 
లేవడానికి ముందే వెళ్ళిపోవాలి” అన్నాడు. 


సీతా రామ లక్ష్మణులు సుమంత్రుడితో 
బాటు తమ ప్రయాణం కొనసాగించారు. సాయం 
కాలానికి గంగాతీరం చేరుకుని, ఆ రాత్రి అక్కడే 
గడపదలిచారు. ఆ ప్రాంతంలో 'గుహు'డనే 
కిరాతరాజు ఉన్నాడు. శ్రీరాముడి మిత్రుడైన” 
గుహుడు, “శ్రీరామా! నువ్వు నాతోబాటు ఇక్కడే ఉండు. 
నా రాజ్యంతోసహా సర్వస్వమూ నీకు సమర్పిస్తాను” అన్నాడు. 

గుహుడి ఆదరాభిమానాలకు రాముడు ముగ్గు 
డయ్యాడు. “సఖా! నీ భ్రాతృప్రేమ ఎలాంటిదో నాకు 
తెలియంది కాదు. కాని నేను కందమూలాలు తింటూ 
వనవాసం చేస్తానని కైకమ్మకు 
వాగ్దానం చేశాను. కాబట్టి నీ / 
కోరికను మన్నించలేను” అన్నాడు 


వాళ్ళు ఆ రాత్రి ఒక చెట్టు కింద గడిపారు. లక్ష్మణ 


గుహులు కాపలాగా ఉన్నారు. 


మరునాడు గుహుడి వద్ద వీడ్కోలు తీసుకొని 
ముగ్గురూ పడవలో బయలుదేరారు. దుఃఖపూరిత హృదయుడై 
నిలబడ్డ సుమంత్రుడితో, “నువ్వు అయోధ్యకు వెళ్ళి మా 
తండ్రిని ఓదార్చు” అన్నాడు రాముడు. 

రాముడు కూర్చున్న పడవ కనుమరుగైపోతూ ఉంటే 


అ(శ్రుపూరిత నయనాలతో అలాగే చూస్తూ సుమంత్రుడు, 
గుహుడు శిలావిగ్రహాల్లా నిలబడిపోయారు. 


భరతుడు అయోధ్యకు Bon రావడం 


మూడు రోజుల తర్వాత సుమంత్రుడు అయోధ్యకు 
తిరిగి వెళ్ళాడు. ముందుగా దశరథుణ్ణి కలుసుకున్నాడు. 
పుత్రశోకంతో కృంగిపోయిన దశరథుడు రిక్తహస్తాలతో 


15 


వచ్చిన సుమం్రుణ్ణి చూసి “హా రామా! రామా! 
రామా!” అంటూ బాధతో శోకించసాగాడు. ఆ 
రాత్రే దశరథుడు పుత్ర శోకంతో కన్నుమూశాడు. 
ఆయన భౌతికకాయం తైలాలలో భద్ర పరచబడింది. 
వసిష్టుడు తక్షణం భరతుణ్ణి వెంటబెట్టుకు రమ్మని మనుషుల్ని 
పంపాడు. జరిగిపోయిన విషయాలేవీ భరతుడికి 
చెప్పకూడదని ఆదేశాలిచ్చాడు. 


భరతుడు శత్రుఘ్నుడితో వెంటనే అయోధ్యకు తిరిగి 
వచ్చాడు. నగరంలోకి రాగానే పలుచోట్ల వాళ్ళకు 
దుశ్శకునాలు ఎదురయ్యాయి. నగరంలో చిత్రమైన స్తబ్ధత 
వారికి కనిపించింది. అంతఃపురమంతా శూన్యంగా ఉంది. 
తిన్నగా తల్లి కైకేయి వద్దకు వెళ్ళాడు. ఆమె ముఖం నిర్జీవమై 
ఉండడం గమనించిన భరతుడు జరుగరానిది ఏదో 
జరిగిపోయిందని (గ్రహించాడు. 


“నాన్న గారేరీ?” అంటూ అరిచాడు భరతుడు. 
“నాయనా! నీ తండ్రి పరలోక గతుడయ్యాడు” అంది తల్లి. 


5 


MMA ay. 


“చనిపోయారా? ఇది నిజమా? ఎందుకిలా జరిగింది? నా 
కెందుకు వెంటనే కబురు పంపలేదు?” అంటూ దుఃఖంతో 
మళ్ళీ కేకలేయసాగాడు. “నా రామన్న ఏడీ? తండ్రిగారి 
ఆఖరిక్షణాల్లో ఆయన దగ్గరే ఉండే భాగ్యం నా రామన్నకైనా 
దక్కింది గదా! నాన్న నాకేదైనా ప్రత్యేకించి చెప్పారా?” అని 
అడిగాడు భరతుడు. “రామా!” అంటూనే ఆయన ప్రాణాలు 
వదిలారు అంది కైకేయి. భరతుడికి ఆశ్చర్యం వేసింది. 

“అంటే నాన్నగారి మరణసమయంలో పక్కన 
రామన్న లేడా?” అని అడిగాడు. 

“అవునయ్యా! రాముడు పద్నాలుగేళ్ళు వనవాసం 
చెయ్యడానికి వెళ్ళిపోయాడు” అంటూ _ జరిగిందంతా 
వివరించింది కైకేయి. 

భరతుడు ఈ విషయాన్ని నమ్మలేక పోయాడు. ఈ 
అన్ని అనర్థాలకూ తన తల్లే మూలకారణం అని గ్రహించాడు. 


భరతుడి కోపం అవధులు దాటింది. కైకేయికి కూడా 
తన తప్పిదం ఇప్పుడే తెలియవచ్చింది. తనని సరిగ్గా అర్థం 
చేసుకోమని భరతుణ్ణి వేడుకుంది. కాని భరతుడి కోపాన్ని 
ఆమె కన్నీరు శాంతపరచలేకపోయింది. 


“నువ్వు నా తల్లివి కావు. పాపిష్టిదానివి. నీకు 
హృదయమే లేదు! నా తండ్రిని నిర్ధాక్షిణ్యంగా చంపావు. 
రామన్నను అడవులపాలు చేశావు! ఛీ! ఇక నీ ముఖం 
చూడను. నేను నీ కొడుకునే కాను!” అంటూ కౌసల్య వద్దకు 
పరుగు దీశాడు. 

దుఃఖమే మూర్తీభవించినట్లుగా ఉంది కౌసల్య. ఆమె 

భరతుడితో, “నాయనా! ఈ రాజ్యం నీకోసం వేచివుంది. 
మేం నీ కెలాంటి అడ్డూరాము. దయచేసి నా ప్రార్థన 
మన్నించు. నన్నూ సుమిత్రనూ రాముడుండే చోట వదలిపెట్టి 
పుణ్యం కట్టుకో తండ్రీ!” అంది. భరతుడి కళ్ళనుండి 
అ(శ్రుధారలు ్రవించసాగాయి. వారి పాదాలపైబడి భోరున 
ఏడుస్తూ “అమ్మా! నేను రామన్నను ఎంతగా ప్రేమిస్తున్నానో 
మీకు తెలుసు. అలాంటప్పుడు మీరు ఇలా అనటం 
భావ్యమా? ఈ రాజ్యం నేనెన్నడూ స్వీకరించను” అన్నాడు. 
రామన్నను మళ్లా తప్పకుండా అయోధ్యకు తీసుకువస్తానని 
వారికి నచ్చచెప్పాడు. 


భరతుడు రాముణ్లె కలుసుకోవడం 


రాత్రింబవళ్ళు భరతుడికి ఒకే చింత 'శ్రీరాముణ్ణి 
ఎలా అయోధ్యకు మళ్ళా తీసుకురావడం.” మనస్సులో శాంతి 
లేకుండా పోయింది. వసిష్టుజ్ఞి సంప్రదించాడు. దశరథునికి 
దహనసంస్మాభాలు చెయ్యటంలో ఇక ఏమాత్రం జాప్యం 
చెయ్యవద్దన్నాడు వసిష్టుడు. వెంటనే అందుకు తగిన ఏర్పాట్లు 


జరిగాయి. ఆచార్యుల వేదఘోషలో భరతుడు దశరథుడికి 
దహనసంస్మారాలు శాస్త్రోక్తంగా నిర్వర్తించాడు. 


ఇప్పుడు భరతుడు రాముణ్ణి చూడాలని నిశ్చయించు 
కున్నాడు. గొప్పసైన్యాన్ని వెంటబెట్టుకుని అరణ్యానికి 
బయలుదేరాడు. కైకేయి మొదలుగాగల పట్టమహిషులు 
కూడా అతనితో వెళ్ళారు. కొన్నిరోజుల తర్వాత వాళ్ళు 
చిత్రకూటం చేరుకున్నారు. 


సైన్యాన్ని దూరంగా నిలిపి భరతుడు, రాముణ్ణి 
కలుసుకోవడానికి వెళ్ళాడు. ఏడుస్తూ రాముడి పాదాలపై 
వాలిపోయాడు. రాముడు తమ్ముణ్ణి ఆలింగనం చేసుకుని 
కుశల ప్రశ్నలు వేశాడు. “నువ్వు తండ్రిగారిని వదిలిపెట్టి 
ఎందుకు ఇక్కడకు వచ్చావు? ఎందుకిలా చిక్కి శల్యమై 
పోయావు?” అని అడిగాడు. కాని భరతుడు ఎంతకీ బదులు 
చెప్పలేదు. నోట మాటలు తడబడుతున్నాయి. ఏకధారగా 
ఏడుస్తున్నాడు. 


చివరికి ఎలాగో కాస్త తేరుకుని ఇలా అన్నాడు: 
“అన్నా! నువ్వు వెళ్ళిన కొద్దిరోజులకే నాన్నగారు 
పరమపదించారు. 


నేనప్పుడు మామయ్య ఇంట్లో ఉన్నాను. అన్నయ్యా! నువ్వు 
వెంటనే బయలుదేరి అయోధ్యకు రావాలి! సింహాసనం 
అధిష్టించాలి. నా ప్రార్థన కాదనకు!” 

తండ్రి మరణవార్త వినగానే రాముడు మూర్చ 
పోయాడు. సీత, రాముడి ముఖంపై నీళ్ళు చల్లి స్మృతి 
తెప్పించింది. కాసేపటికి స్వస్థత పొందిన రాముడు అందరితో 
కలిసి మందాకిని నదికి వెళ్ళి దివంగతుడైన తండ్రికి 
తిలోదకాలు అర్పించాడు. 


అయోధ్యకు తిరిగి రమ్మని భరతుడు రాముణ్ణి 
తొందర పెట్టసాగాడు. కాని రాముడు “తమ్ముడూ! నేను 
తండ్రి మాటను జవదాటను. నువ్వు వెళ్ళి రాజ్యాన్ని 
పాలించు. నేనుపద్నాలుగేళ్ళ తరువాత వస్తాను” అన్నాడు. 
కాని భరతుణ్ణి తిరిగి పంపటం అంత సులభమా? చివరికి 
వసిష్టుడు పరిష్కార మార్గం 

చూవించాడు. “భరతా, 


రామాజ్ఞామేరకు అతనిచే నియమింపబడ్డ ప్రతినిధిగా నువ్వ 
రాజ్యం పాలించు” అన్నాడు. ఇంతకన్నా తానేమీ సాధించ 
లేనని భరతుడు గ్రహించాడు. కాని రాముడు అధిష్టించ 
వలసిన సింహాసనంపై తాను కూర్చోవడమనేది అతడు 
ఊహించనైనా లేడు. “అన్నా! నీ ఆజ్ఞను ఉల్లంఘించలేను. 
కానీ నీ నుండి నేనేదన్నా స్వీకరించాలి” అన్నాడు. రాముని 
సమ్మతితో ఆయన పాదుకలు స్వీకరించి అత్యంత భక్తి 
ప్రపత్తులతో అయోధ్యకు బయలుదేరాడు. వాటిని 
సింహాసనంపై అధిష్టింపచేసి, శ్రీరాముడి పేరిట రాజ్యం 
పాలించసాగాడు. తానొక చిన్న పూరిపాకలో ఉంటూ, 
రాముని రాక కోసం రోజులు లెక్కించ సాగాడు. 


lati caa) రాక 


భరతుడు వెళ్ళిపోయాక రాముడు చిత్రకూటం 
విడిచి ముందుకు వెళ్లాడు. వారు అడవుల్లో సంచరిస్తూ కొన్ని 
సంవత్సరాల కాలం గడిపారు. ఎంతోమంది మహర్షుల 
దర్శనం వారికి కలిగింది. అగస్త్య మహాముని వారిని గోదావరి 
తీరానవున్న పంచవటిలో నివసించమని సలహా ఇచ్చాడు. 
పంచవటిని చేరిన వెంటనే లక్ష్మణుడు నిర్మించిన చక్కటి 
పర్ణశాలలో ముగ్గురూ సంతోషంగా కాలం గడపసాగారు. 


రావణుని చెల్లెలు శూర్పణఖ అక్కడే నివసించేది. 
ఒకనాడు శూర్పణఖ రాముణ్ణి చూడటం తటస్థించింది. 
ఆయన దివ్యసుందర విగ్రహం ఆమెను సమ్మోహితురాలిని 
చేసింది. మోహాంధకారంలో ఆమె రాముడివద్ద కెళ్లి తనను 
వివాహం చేసుకోమంది. “నేను రాక్షసరాజైన రావణుని 
సోదరి శూర్చణఖను. ఖర దూషణులు నా సహోదరులు. 
వారు ఇక్కడకు దగ్గరున్న జనస్థానమనే ప్రాంతానికి 
అధిపతులు. నన్ను నువ్వు పెళ్ళి చేసుకోవాలి. నీతో పాటు 
ఉన్న స్రీ గురించి ఆలోచించవద్దు. నేనిప్పుడే ఆమెను 
భక్షిస్తాను” అన్నది. 

రాముడు ఆమెను కోపించుకోవడానికి బదులు 
కవ్విస్తూ “నువ్వు చూస్తున్నావు గదా! నేనిప్పటికే 
పెళ్ళయినవాడిని. నా తమ్ముడు లక్ష్మణుడి భార్య ప్రస్తుతం 
ఇక్కడ లేదు. ఆ అందగాణ్ణి చూడు. అతని వద్దకెళ్ళు” అన్నాడు. 


18 


వెంటనే శూర్చజఫీ లక్ష్మణుణ్ణి సమీపించింది. లక్ష్మణుడు 
అన్నగారి కవ్వింపు అర్థం చేసుకుని “ఆయన నా యజమాని. 
నేను ఆయన సేవకుణ్ణి. నువ్వు సేవకుడి సేవకురాలవై 
పోవటం భావ్యం కాదు” అన్నాడు. శూర్పణఖ కోపో ద్రిక్తురాలై 
రాముణ్ణి సమీపించి “ఈ ఆడది నీ చెంత ఉండటం వల్ల 
నాతో నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నావు. ఈమె నిప్పుడే నీ 
కళ్లముందే చంపేస్తాను” అంటూ సీత మీదికి లంఘించింది. 
కాని లక్ష్మణుడు అడ్డుపడి, కత్తి తీసుకుని ఆమె ముక్కు 
చెవులు కోసిపారేశాడు. హాహాకారాలు చేస్తూ ఆమె 
ఖరదూషణుల వద్దకు పరుగుపెట్టింది. 


కొంతసేపట్లో పద్నాలుగు మంది రాక్షసులను తీసుకు 
వచ్చి రాముని మీదికి పంపింది. ఒక్క క్షణంలో రాముడు 
వారి నందరినీ యమలోకానికి పంపించాడు. ప్రచండ 
కోపంతో ఖరుడు తన పద్నాలుగువేల రాక్షస సైన్యంతో, 
వెంట సోదరుడైన దూషణుని ఇతర సేనాపతులను వెంట 
బెట్టుకుని శ్రీరామునిపై విరుచుకుపడ్డాడు. లక్ష్మణుణ్ణి సీత 
రక్షణార్ధం వదలి, రాముడు ఒంటరిగా అంతపెద్ద సైన్యాన్ని 
ఎదుర్మొన్నాడు. కోదండాన్ని చేతబూని యుద్ధసన్నద్దుడైన 
రాముడు అపరప్రళయరుద్రుడుగా కనిపించాడు. చూస్తూ 
వుండగానే రాక్షస సైన్యమంతా మట్టి కరిచింది. ఒక 
దివ్యాస్తంతో దూషణుడి Borg, ఛేదించాడు రాముడు. 
తమ్ముడు చచ్చాడన్న కోపంతో ఖరుడు మరింతగా 
విజృంభించాడు. తన రథాన్ని రాముడి కెదురుగా నడిపిస్తూ, 
రాముడు గమనించక ముందే ఒక నిశితబాణంతో ఆయన 
ధనుస్సును రెండుగా ఖండించాడు. రాముడు ఆశ్చర్యం నుండి 
తేరుకుని మరో ధనుస్సును చేబట్టేలోపల ఏడు సునిశిత 
బాణాలతో రాముని కవచాన్ని ఛేదించాడు ఖరుడు. 


అంతటితో ఆగక రాముడి శరీరాన్ని తీక్టబాణాలతో 
నొప్పించాడు. కాని దెబ్బతిన్న సింహంలా రాముడు 
విజృంభించి, అగస్త్యుడు తన కిచ్చిన గొప్ప ధనుస్సును 
తీసుకుని పదమూడు తీక్టశరాలతో ఆ రాక్షసుణ్ణి చంపేశాడు. 
ఈ ఘోరసంగ్రామం ఒక గంటా పదిహేను నిమేషాలు 
జరిగింది. సీతాలక్ష్మణులు ఈ యుద్దాన్ని తాము కూర్చున్న 
చోటునుండే వ్యాకులతతో చూడసాగారు. సీత రాముని వద్దకు 
జింకలా పరుగిడి, ఆనందబాష్పాలతో ఆలింగనం చేసుకుంది. 


బంగారు జంక 


భయకంపితురాలైన శూర్పణఖ వెంటనే లంకకు 
పరుగుతీసింది. రావణుడితో జరిగినదంతా పూసగ్రుచ్చినట్లు 
వివరించింది. ఖర దూషణుల మరణ వృత్తాంతం తెలిపింది. 
“అన్నయ్యా! నేను జగదేకసుందరియెన సీతను నీకోసం 
తీసుకురావాలనే విఫలప్రయత్నం చేశాను. కాని ఖర 
దూషణులు గతించారు. సీతను గనుక లంకకు అపహరించి 
తీసుకొస్తే, ఆ రాముడికి మనం తగిన శాస్తి చేశామన్నమాటే! 
సీతా విరహానికి బలై రాముడూ చనిపోతాడు.” 

a 


శూర్ప్చణఖకు కలిగిన అంగవైకల్యానికి ప్రతీకార 
చర్యా, తాను సీతను దక్కించుకునే మార్గమూ వెంటనే 
రావణుడు నిర్ణయించుకున్నాడు. తన పుష్పక విమానం మీద 
తిన్నగా మారీచుడి వద్ద కెళ్ళాడు. రాముడి పేరు వినీ 
వినటంతోనే భయకంపితుడైనాడు మారీచుడు. రాముడిచేత 
తన తల్లి తాటక చంపబడ్డ సంగతి అతడెలా మరువగలడు? 
“శ్రీరాముడి సంగతి నీకు సరిగ్గా తెలియదు. ఒకప్పుడు నేను 
విశ్వామిత్రుణ్ణి చాలా బాధలు పెట్టాను. అప్పుడు రాముడు 
అక్కడి కొచ్చాడు. ఒక్క బాణంతో సుబాహు ప్రాణం తీసి, 
మరో బాణంతో నన్ను శతయోజనాల సుదూరం 
సముద్రంలో విసిరివేశాడు. ఇంతకీ రాముడప్పుడు కేవలం 
బాలుడు మాత్రమే! ఇప్పుడు బాగా పెరిగి మరింత 
బలసంపన్నుడై ఉంటాడు. నీ వినాశాన్ని నువ్వే కోరి 
తెచ్చుకోవద్దు. కాబట్టి సీత ఊహ కూడా రానివ్వకు. ఆమె 
మహాపతివ్రత. జ్వాలాముఖంలాంటి ఆమె పవిత్రత నిన్ను 
శలభంలా మాడ్చేస్తుంది” అని భయంతో, హితబోధ చేశాడు 
మారీచుడు. కాని రావణుడు మారీచుని హితవు 


త్రోసిపుచ్చాడు. ఉనను; న్‌ దగ్గరకు సహకరించమని 
అడగడానికే వచ్చాను గాని, సలహాకు రాలేదు. నాకు సాయ 
పడతావా లేక చావుకు సిద్ధపడతావా?” అని గర్జించాడు 
రావణుడు. ఎలాగూ మరణం తప్పదనుకున్నాడు మారీచుడు. 
కాసేపు యోచించి, 'నీ వంటి పాపిష్టివాడి చేతిలో చావడం 
కంటే ఆ రాముడి చేతుల్లో చావడమే ఉత్తమం” అనుకొన్నాడు. 
రావణుడి కుతంత్రానికి అతడు అయిష్టంగా సిద్ధమయ్యాడు. 

ఒకరోజు సీత పూజకోసం పుష్పాలు సేకరిస్తున్నప్పుడు 
ఒక బంగారు జింక ఆమె కంటబడింది. అపురూపమైన ఆ 
జింకను చూసి సీత ఆశ్చర్యపోతూ రామలక్ష్మణులను 
పిలిచింది. ఆ జింకను వారికి చూపిస్తూ, “చూడండి! ఇలాంటి 
అందమైన జింకను నేను ఎన్నడూ చూడలేదు. దాన్ని నాకు 
పట్టి ఇవ్వరూ?” అని గోముగా అడిగింది. “అవునవును, ఈ 
జింక చాలా అందంగా ఉంది. దీన్ని సీతకు పట్టి ఇవ్వాల్సిందే” 
అన్నాడు రాముడు. 


సౌమిత్రికి సందేహం కలిగింది. “అన్నా! ఇది 
నిజమైన జింక కాదు. నిశ్చయంగా ఇది రాక్షస మాయే” 
అన్నాడు. అందుకు రాముడు “తమ్ముడూ, ఇది నిజమైన 
జింకే అయితే నేను దీన్ని పట్టి సీత కిస్తాను; అలాకాక 
రాక్షసుడైన పక్షంలో దీన్ని వధిస్తాను. భయపడకు. కాని 
నువ్వు మాత్రం ఏం జరిగినా, ఎలాంటి పరిస్థితిలోనూ సీతను 
మాత్రం ఒంటరిగా వదలి వెళ్ళకు, జాగ్రత్త” అని లక్ష్మణుణ్ణి 
హెచ్చరించి, ఆ మృగాన్ని ధనుర్భాణాలతో వెంబడించాడు. 


మారీచుడే ఆ బంగారు లేడి! అతడు వేగంగా 
దట్టమైన అరణ్యంలోకి పారిపోసాగాడు. పరుగెత్తి పరిగెత్తి 
అలసి పోయిన రాముడు ఇక ఆ జింకను పట్టుకోవడం 
అసాధ్యమని నిశ్చయించి, ఒక వాడి బాణాన్ని దానిపై 
(ప్రయోగించాడు. 


రామబాణం మారీచుని హృదయాన్ని ఛేదించింది. 
చచ్చే ముందు అతడు అచ్చం రాముడి కంఠస్వరాన్ని 
అనుకరిస్తూ, “హా! సీతా! హా లక్ష్మణా!” అంటూ పెద్దగా 
అరుస్తూ ప్రాణాలు వదిలాడు. పర్ణశాలలో ఉన్న సీత ఈ 
ఆర్తనాదం రాముడిదే అనుకుని భయభభ్రాంతురాలైంది. 


20 


తక్షణమే లక్ష్మణుణ్ణి పిలిచి “మీ అన్నయ్య ఆర్తనాదం విన్నావు 
కదా! బహుశా ఆయన్ను దుష్టరాక్షసులు చుట్టుముట్టారేమో! 
నీ సహాయంకోసం ఆర్తిస్తున్నారేమో! నువ్వు తక్షణమే 
బయలుదేరు” అంది. కాని లక్ష్మణుడు ప్రశాంతంగా “అమ్మా! 
నువ్వేం భయపడకు. ఇవన్నీ రాక్షసులు పన్నిన మాయలు. 
అన్నయ్య ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇలా ఆర్తనాదం చెయ్యడు” 
అన్నాడు. 

కాని సీత ఎంతకీ వినలేదు. తక్షణమే వెళ్ళవలసిందని 
లక్ష్మణుణ్ణి నిర్బధించింది, అనరాని మాటలంది. చివరికి 
చేసేదిలేక లక్ష్మణుడు అయిష్టంగా కదిలాడు. వెళ్ళేముందు 
ఇలా హెచ్చరించాడు: “ఇక్కడ నేలమీద నేనొక రేఖ 
గీస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ రేఖను దాటి 
వెళ్ళవద్దు. ఈ రేఖకు లోపల ఉన్నంత వరకూ సురక్షితంగా 
ఉండగలరు. దేవతలు మిమ్ము రక్షిస్తారు గాక!” అంటూ 
తన బాణంతో నేల మీద ఒక రేఖగీసి, రాముణ్ణి వెదుక్కుంటూ 
లక్ష్మణుడు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. 


రావణుడు తను పన్నిన కుతంత్రం చక్కగా పారడం 
గమనించాడు. ఇప్పుడు సీత ఒంటరిగా ఉంది. వెంటనే 
అతడు దండ కమండలాలు చేతబట్టి కాషాయవస్త్రాలు ధరించి 
ఒక తపస్విలా వేషం వేసుకొన్నాడు. వేదమంత్రాలు వల్లిస్తూ 
కుటీరం వద్దకు వచ్చాడు. సీత ఆ తపస్విని చూసి కొన్ని 
పళ్లను తీసుకువచ్చి, రేఖ లోవలినుండే అతడికి 
అర్చించబోయింది. 

“నా దగ్గరకు వచ్చి భిక్ష ఇవ్వమ్మా!” అన్నాడు 
రావణుడు. 


Edn, 
Pe. 


GE 
aK 


“నేను రాలేను. ఈ రేఖను దాటడానికి నాకు 
అనుమతి లేదు” అంది సీత. 


“అలా అయితే నీ భిక్షనాకు అవసరం లేదు” అంటూ 
వెనుదిరగబోయాడు రావణుడు. 


ఒక తపస్వికి చేయాల్సిన అతిథి సత్మారాలు తను 
చేయలేకపోతున్నందుకు బాధపడింది సీత. తాను చేస్తున్న 
దేమిటో తెలియకముందే అనాలోచితంగా లక్ష్మణరేఖను దాటి 
సన్నాసి వైపుగా వెళ్ళి అతడిని పిలువసాగింది. 


తక్షణం రావణుడు తన నిజరూపం ధరించి ఆమె 
చేతులు పట్టుకున్నాడు. “నేను లంకాధీశ్వరుడ నైన 
రావణుడను. నిన్ను లంకకు తీసుకెళ్ళి నా పట్టపురాణిని 
చేసుకుంటాను. వేలమంది పరిచారికలను నీకోసం 
నియమిస్తాను. బిచ్చగాడైన ఈ రాముణ్ణి విడిచి నాతోపాటు 


21 


రా” అంటూ ఆమెను ఈడ్చుకొని తన పుష్పకవిమానంలో 
కూలదోసి ఆకాశమార్గంలో వేగంగా పయనించసాగాడు. 
పుష్పక విమానం ఒక దివ్యశక్తి ద్వారా పయనిస్తుంది. 


రాముడె ఐఇరహవేదన 


ఇంతలో రాముడు ఆతురతో తన పర్ణశాలకు 
వస్తున్నాడు. దారిలో లక్ష్మణుడు కనపడేసరికి, రాముడికి 
ఆశ్చర్యం వేసింది. 

“ఏమైంది లక్ష్మణా! సీతను ఒంటరిగా వదలి 
ఎందుకు వచ్చావు?” అని అడిగాడు రాముడు. ఎటువంటి 
నిర్బంధ పరిస్థితిలో తాను రావల్సి వచ్చిందో చెప్పాడు 
లక్ష్మణుడు. జరుగకూడని దేదో జరిగిపోయి సీత కేదో గొప్ప 
ఆపద సంభవించి ఉంటుందని రాముడు (గ్రహించాడు. 
ఇద్దరూ వడి వడిగా పర్ణశాలను చేరుకునేసరికి అక్కడ వాళ్ళు 


ఊహించిందే జరిగింది. సీత అక్కడ లేదు. ప్రతివృక్షాన్ని 
ప్రతి పందిరనూ గాలించారు. ‘He, సీతా అని అరణ్యమే 
దద్దరిల్లిపోయేలా అరిచాడు రాముడు. గాలించి, గాలించి 
అలసి సొలసి ఒకచోట కూర్చున్నాడు రాముడు. లక్ష్మణుడు 
శతవిధాల అన్నగారిని ఓదార్చ ప్రయత్నించాడు. కొంత 
సేపయ్యాక వారు సీతను వెదకడం ప్రారంభించారు. 


రావణుడు సీతను అపహరించుకుని పోతున్నప్పుడు 
సీత ఆర్హారావం జటాయువనే పక్షిరాజు విన్నాడు. వెంటనే 
ఆ వృద్ధపక్షి తానున్న వృక్షం నుంచి లేచి రావణుడిని అటకా 
యించింది. ఘోరంగా యుద్ధం చేసింది. రావణుడు 
బాణాలతో కొడుతూ ఉంటే, తాను తన రెక్కలతో, ముక్కుతో, 
వాడి గోళ్ళతో అతడిని భయంకరంగా రక్కసాగింది. చివరకు 
రావణుడు తన కత్తితో జటాయువు రెక్కలను ఖండించి 
వేశాడు. నిస్సహాయ స్థితిలో అది భూమ్మీద కూలిపోయింది. 
సీతను వెతుక్కుంటూ వచ్చిన రామలక్ష్మణులు కొన ఊపిరితో 
ఉన్న జటాయువును చూశారు. అప్పుడు ఆ పక్షి తనను 
పరిచయం చేసుకుంటూ, “రామా! సీతను క్రూరుడైన 
రావణుడు అపహరించి తీసుకెళ్ళాడు. నేనతనితో యుద్ధంచేసి 
నా రెక్కలు కోల్పోయి ఇలా పడివున్నాను” అంటూ ప్రాణాలు 
వదిలింది. రాముడు ఎంతో వాత్సల్యంతో జటాయువు 
శరీరాన్ని నిమురుతూ, ఆ పక్షి రాజు త్యాగాన్ని వేనోళ్ళ 
శ్లాఘిస్తూ తన బంధువులకు చేసినట్లుగా జటాయువుకు 
అంత్యక్రియలు చేశాడు. 


సముద్రాన్ని దాటి రావణుడు సీతను తీసుకుని 
లంకకు చేరుకున్నాడు. సీతను తన అంతఃపురానికి తీసుకెళ్ళి 
ఆమెను తనవైపు ఆకర్షించుకోవాలనే తపనతో ఆమెకు 
విలాసస్థలాలు, ఇతర వైభవాలు చూపించాడు. కానీ ఇలాంటి 
వేవీ ఆమెను ఆకర్షించలేదు. పైగా జుగుప్స కలిగించింది. 
చివరకు రావణుడు సీతతో ఇలా అన్నాడు: “నేను నీకొక 
సంవత్సర కాలం గడువు ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. 
నన్ను నీ భర్తగా స్వీకరించు. గడువు కాలం ముగిసిన తరువాత 
కూడా నువ్వ విముఖంగానే ఉంటే నిన్నుచంపి న్స్‌ మాంసాన్ని 
వండి నాకు వడ్డించ వలసిందిగా నా సేవకులకు ఆజ్ఞ ఇస్తాను 


జాగ్రత్త!” ఇలా అంటూ ఆమెను అశోకవనంలో ఒక విశాల 
వృక్షం కింద ఉంచి గట్టికాపలా ఏర్పరచాడు. 


కబంధుని ai 


రామలక్ష్మణులు తమ సీతాన్వేషణ కొనసాగించారు. 
అలా అరణ్యంలో సంచరిస్తూన్నప్పుడు హఠాత్తుగా తమ వెనుక 
భాగం నుండి ఒక భయంకర శబ్దం వినబడింది. దట్టమైన 
పొదలనుండి మహాకాయుడైన ఒక వికృతరూపుడు బయటకి 
వస్తూ వారికి కనిపించాడు. అతనికి తల, కాళ్ళు లేవు. 
పెద్దపొట్ట, హృదయస్థానంలో ఒక పెద్ద కన్నూ మాత్రమే 
ఉన్నాయి. శరీరమంతా దట్టంగా వెండ్రుకలతో కప్పబడి 
ఉంది. కన్నుకు క్రింద భాగంలో పెద్ద నోరు, రెండు పెద్ద 
కోరలు, వాటి మధ్య రక్తం చిందుతున్న నాలుకతో చూడడానికి 
ఆ రాక్షసుడు చాలా భయంకరంగా ఉన్నాడు. అతనికి రెండు 
పొడవాటి చేతులున్నాయి. ఆ చేతులతో తన ఎరను పట్టుకుని 
అలానే మింగివేసేవాడు. అలాగే అతడు తన సమీపంలోనున్న 
రామలక్ష్మణులను మింగడానికి పొడుగాటి తన చేతులు 
చాచి వారిని పట్టుకోబోయాడు. తమకు రానున్న ఆపదను 
పసిగట్టిన రామలక్ష్మణులు వెంటనే ఆ రాక్షసుని చేతులను 
ఖండించి వేశారు. అప్పుడా రాక్షసుడు బాధతో పెద్దగా అరుస్తూ 
“మీరెవరు?” అని వారిని ప్రశ్నించాడు. వారు ఆ ప్రశ్నకు 
ఆశ్చర్యపోయారు. అయినా లక్ష్మణుడు తమ గురించి అంతా 
వివరించాడు. 


అప్పుడా రాక్షసుడు, “నా పేరు కబంధుడు. నాకు 
ఒకప్పుడు అత్యంత సుందరరూపం ఉండేది. కాని మితి 
మీరిన అహంకారం వల్ల నాకు ఈ వికృతరూపం 
దాపురించింది. మీ కృపాకటాక్షం వల్ల, నేను శాప 
విముక్తుడనయ్యాను. నేను మరణించిన sore న్లో 


సై నట్ట గ్‌ 


కళేబరాన్ని దహనం చేయండి. అప్పుడు నాకు యథార్థరూపం 
తిరిగివస్తుంది. తర్వాత నేను మీకు తగిన సలహా ఇవ్వగలను” 
అన్నాడు. 

కబంధుడు చనిపోయాక అతని కళేబరాన్ని 
రామ లక్ష్మణులు దహనం చేశారు. అప్పుడు దానినుంచి 
ఓక గంధర్వుని రూపం వెలువడింది. అతడు రామ 
లక్ష్మణులకు నమస్కరిస్తూ, “మీరు పశ్చిమదిశగా వెళ్ళి అచ్చటి 
బుష్యమూక పర్వతంలో ఉంటున్న వానరరాజు సుగ్రీవునితో 
మైత్రి చేసుకోండి. అతని సహాయంతో మీకు సీత 
లభ్యమవుతుంది. బుష్యమూక పర్వతానికి వెళ్ళేదారిలో & 
భక్తురాలు శబరి ఆశ్రమం ఉంది. ఆమెకు & దర్శనభాగ్యం 
కలిగించి, మరీ వెళ్ళండి” అన్నాడు. 


ఈబరికె శ్రీరామ దర్తనం 


మరుసటిరోజు రామలక్ష్మణులు పంపానదీ తీరంలో 
ఉంటున్న శబరి ఆశ్రమం చేరుకున్నారు. శబరి మాతంగ 
మహర్షి శిష్యురాలు. మహాతపస్వియైన మాతంగ 
మహర్షికి శబరి భక్తి ప్రపత్తులతో పరిచర్యలు చేసేది. 
ఆయన దివ్య తేజస్సుతో బ్రహ్మ లోకానికి 
వెళుతూ శబరితో, “నువ్వు శ్రీరాముని కోసం, 


వేచివుండు. ఆయన ఈ ఆశ్రమంలోకి వచ్చినప్పుడు నువ్వు 
ఆయనకు ఆతిథ్యమిచ్చి, సపర్యలుచేసి తర్వాత సద్గతి 
చేరుకుంటావు” అన్నాడు. తన గురువర్యుడు చెప్పినట్లు ఆమె 
శ్రీరామచంద్రుని రాకకోసం రెండు సంవత్సరాల కాలం 
వేచివుంది. ఆయనకు అర్చించడం కోసం తియ్యని పళ్ళను, 
తేనెను ఎప్పుడూ సిద్ధంచేసి ఉంచేది. 


రామలక్ష్మణులు శబరి ఆశ్రమాన్ని సమీపించే 
OOPS శబరికి వారెవరో తెలిసిపోయింది. తాను వేయికళ్ళతో 
ఎదురు చూస్తున్న శ్రీరామలక్ష్మణులే వారని. పరమానందంతో 
ఆమె వారిని ఆహ్వానించి, పాదాలు కడిగి, భక్తితో కంద 
మూలాలు, పళ్ళు తేనె వారికి సమర్పించింది. పరమ 
భక్తురాలైన శబరి ఆదరానురాగాలు రాముణ్ణి ఎంతగానో 
ఆకట్టుకున్నాయి. ఆనందబాష్పాలు రాల్చాడు 


శ్రీరామచంద్రుడు. 


శబరి శ్రీరామునితో, “శ్రీరామా! నా తండ్రీ! ఈ 
నాటికి నా తపస్సు ఫలించింది, నా నోములు పండాయి. నీ 
దర్శన భాగ్యం నాకు లభించింది. నీ రాకకోసమే ఇంత 
కాలం ఎదురుచూశాను. ఇక నాకు సెలవు” అంటూ వారికి 
ఆశ్రమమంతా చూపించి, శ్రీరామునికి ప్రణమిల్లి, శరీరాన్ని 
త్యజించి, తేజోరూపంతో పుణ్యలోకాలకు వెళ్ళిపోయింది. 
శ్రీరామలక్ష్మణులు కూడ సుగ్రీవుణ్ణి కలుసుకోవడానికి 
బయలుదేరారు. 


నుగ్రేవుడెతో మైత 


సీతను వెతుక్కుంటూ రామలక్ష్మణులు క్రౌంచారణ్యం 
చేరుకున్నారు. అక్కడ తపస్సు చేసుకుంటున్న మునులు 
రాముణ్ణి బుష్యమూక పర్వతానికి వెళ్ళి సుగ్రీవుడితో మైత్రి 
చేసుకోమని సలహా యిచ్చారు. అలాగేనని వాళ్ళు సుగ్రీవుని 
కలుసుకోవడానికి బయలుదేరారు. 


ఇలా వారు బుష్యమూకం చేరేసరికి సుగ్రీవుడు 
వీళ్ళ రాకను పసిగట్టాడు. వీళ్ళు బహుశా తన బద్ధ విరోధి 
వాలిచే పంపబడ్డ చారులై ఉంటారనుకుని భయంతో లోపల 
దాగు కొన్నాడు. వాలి తన తమ్ముడైన సుగ్రీవుణ్ణి తన 
రాజ్యంనుండీ వెళ్ళగొట్టాడు. వాలి భయంతో సుగ్రీవుడు ఆ 
పర్వతం మీద తల దాచుకున్నాడు. 


మొదట్లో వాలి సుగ్రీవులు చాలా అన్యోన్యంగా ఉండే 
వాళ్ళు. ఒకసారి మాయావి అనే రాక్షసుడు కిష్కింధకు వచ్చి 
యుద్దానికి రమ్మని వారిని కవ్వించాడు. వాలి సుగ్రీవులు 
అతడితో యుద్ధం చెయ్యడానికి వచ్చేసరికి వాలిని చూసి 
భయపడ్డ ఆ రాక్షసుడు పారిపోసాగాడు. వాళ్ళు ఆ రాక్షసుణ్ణి 
వెంబడించారు. చివరికి రాక్షనుడు ఒక గుహలో 
ప్రవేశించాడు. సుగ్రీవుణ్ణి గుహద్వారం వద్ద కాపలా ఉంచి, 
వాలి గుహలో ప్రవేశించాడు. గుహద్వారం వద్ద ఉన్న 
సుగ్రీవుడికి చాలాకాలం వరకు భయంకరమైన శబ్దాలు, 
హాహాకారాలు వినబడ్డాయి. గుహలోనుండి రక్తం ఏరులా 
ప్రవహించసాగింది. రాక్షసుడి చేతిలో వాలి మరణించాడనే 
నిర్ణయానికి వచ్చిన సుగ్రీవుడు, ఆ రాక్షసుడు గుహ నుండి 


24 


బైటపడకూడదని ఒక మహాశిలను గుహద్వారానికి 
అడ్డంగాపెట్టి, నగరానికి తిరిగి వచ్చేశాడు. వాలికై సుగ్రీవుడు 
చాలా బాధపడ్డాడు. కాని ఒక రాజ్యం రాజు లేకుండా ఎలా 
ఉంటుంది? మంత్రులందరూ సుగ్రీవుని నిర్బంధించి రాజుగా 
పట్టాభిషేకం గావించారు. కొన్ని రోజుల తరువాత హఠాత్తుగా 
వాలి తిరిగి వచ్చాడు. వాలి రాక్షసుణ్ణి చంపి, గుహద్వారాన్ని 
మూసివున్న రాతిని ఒక తన్నుతన్ని బయటికి వచ్చాడు. 
సుగ్రీవుడు కుతంత్రంతోనే ఆ గుహద్వారాన్ని మూసివేశాడని, 
తాను లేనప్పుడు రాజ్యాన్ని అపహరించాడని అపోహపడ్డాడు. 
వాలి Add రాజ్యం నుండి తన్ని తరిమివేసి, అతడి 
భార్యను కాజేశాడు. అప్పటి నుండి సుగ్రీవుడు బుష్య మూక 
పర్వతంపై తలదాచుకుంటున్నాడు. ఒక బుషి శాప 
కారణంగా వాలి ఆ పర్వతం దాపులకు రాలేడు. 


రామలక్ష్మణులను చూసిన సుగ్రీవుడు, తన ప్రాణ 
స్నేహితుడైన హనుమంతుణ్ణి పిలిచి వచ్చేవాళ్ళు ఎవరో 
కనుక్కోమని పంపించాడు. ఆంజనేయుడు ఒక బ్రాహ్మణుని 
వేషం ధరించి వారి వద్దకు వచ్చి వారి వివరాలు అడిగాడు. 
రామలక్ష్మణులు తమ వృత్తాంతాన్నంతా చెప్పారు. సుగ్రీవుని 
మైత్రికోసం వచ్చిన తాము అతడి దూతను కలుసుకున్నందుకు 
ఆనందిస్తున్నామని అతడితో చెప్పారు. 


వారి మాటలతో సంతుష్టుడైన మారుతి తన నిజ 
స్వరూపం ధరించి వాళ్ళను తన భుజస్మంధాలమీద 
ఎక్కించుకుని SAHA వద్ధకు తీసుకువెళ్ళాడు. 
రామలక్ష్మణులను సుగ్రీవునికి పరిచయంచేసి, వాళ్ళు 
మైత్రికోసం వచ్చిన విషయం చెప్పాడు. 


సుగ్రీవుడు, రాముడు ఒకచోట కూర్చుని తమ 
కష్టసుఖాలు చెప్పుకున్నారు. హనుమంతుడు వెంటనే ఆ 
మైత్రికి సాక్షిగా అగ్ని రాజేయగా, స్నేహితులిద్దరూ చేతులు 
పట్టుకుని మూడుసార్లు ఆ అగ్నిచుట్టూ తిరిగి అగ్నిసాక్షిగా 
“ఈ రోజునుంచి నీ సంతోషమే నా సంతోషం, నీ దుఃఖమే 
నా దుఃఖం” అంటూ ప్రమాణాలు చేసుకున్నారు. 


సుగ్రీవుడు రాముడితో “సఖా! నేను వాలి భయంతోనే 
ఈ పర్వతం మీద తలదాచుకుంటున్నాను, శ్రీరామా! వాలిని 
సంహరించి నా భార్యను మళ్ళీ నాకు దక్కేలా చెయ్యగలవా?” 
అని అడిగాడు. తప్పక చేస్తానని రాముడు వాగ్గానం చేశాడు. 

మంతి సంహారం 

వాలి మహాబలశాలి అని సుగ్రీవుడు ఎరుగును. 
అందువల్ల రాముడు వాలిని చంపగలుగుతాడా అనే 
సంశయం అతనికి కలిగింది. సుగ్రీవుడు రాముడితో ఇలా 
అన్నాడు: “అటు చూడు, ఆ ఏడు పెద్ద సాలవృక్షాలపై వాలి 
ఒకసారి బాణం ప్రయోగించాడు. ఆ బాణం ప్రతి 


సాలవృక్షాన్ని తొలుచుకుంటూ వెళ్ళింది. అటువంటి 
పరాక్రమంగల వాలిని ఎదుర్మోగలవా మరి?” 


“మిత్రమా! ముందు నీకు నాపై విశ్వాసం కలిగేలా 
చేయాలి” అంటూ రాముడు ధనుస్సు నందుకుని ఒక్క 
బాణం వదిలాడు. అది 

వరుసగా ఉన్న ఆ 


25 


ఏడు సాలవృక్షాలను తొలుచుకుని క్షణంలో మళ్ళీ రాముని 
తూణీరంలో చేరింది. రామబాణ అమోఘ శక్తిని ప్రత్యక్షంగా 
చూసి సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. 


వాళ్ళందరూ కిష్కింధకు బయలుదేరారు. వారు 
వేసుకున్న ప్రణాళిక ప్రకారం సుగ్రీవుడు వాలిని యుద్దానికి 
పిలువాలి. రామలక్ష్మణులు మరుగున నిలబడాలి. అలాగే 
సుగ్రీవుడు వాలిని యుద్దానికి పిలిచాడు. భయంకరంగా 
గర్జించుకుంటూ వచ్చి వాలి సుగ్రీవుడితో కలియబడ్డాడు. 
ఇద్దరి మధ్య ఘోరయుద్ధం జరిగింది. ఈ ద్వంద్వయుద్ధం 
చూస్తూ రాముడు నిస్సహాయుడుగా నిలబడిపోయాడు. 
ఎందుకంటే పోలికలో అన్నదమ్ములు ఇద్దరూ ఒకేలాగున్నారు. 
వాళ్ళలో వాలి ఎవరో, సుగ్రీవుడెవరో రాముడు తేల్చుకోలేక 
పోయాడు. అప్పటికే వాలిచేతిలో చావుదెబ్బలు తిన్న 
సుగ్రీవుడు 'బ్రతుకుజీవుడా' అని పారిపోయాడు. విజయ 
గర్వంతో వాలి అంతఃపురం చేరాడు. రామలక్ష్మణులు 
సుగ్రీవుని పరామర్శించడానికి వచ్చినప్పుడు సుగ్రీవుడు 
రాముణ్ణి నిందించాడు. “రామా! వాలిని చంపడం 
అసాధ్యమని ముందే చెప్పివుంటే, కేవీ చావుదెబ్బలు తిని 
వుండేవాణ్ణి కానుగదా.” రాముడు సుగ్రీవుణ్ణి ఓదారుస్తూ 
“మిత్రమా, మీరిద్దరూ పోరాడుతుంటే మీలో వాలి ఎవరో, 


నువ్వు ఎవరో పోల్చుకోలేకపోయాను. పొరపాటుగా నా 
బాణం నీకు తగిలితే ఎంత అనర్థం వాటిల్లుతుందో 
ఆలోచించి చూడు. ఇదిగో ఈ పువ్వులమాలను ధరించి 
మళ్ళీ వాలితో యుద్దానికి తలపడు. ఈ సారి తప్పకుండా 
నేనతణ్జి సంహరిస్తాను” అన్నాడు. 

సుగ్రీవుడు మళ్ళా కిష్మంధకు వచ్చి జబ్బలు చరుస్తూ 
వాలిని కేకవేశాడు. దగ్గరలో చెట్టుమాటున ధనుర్చాణాలతో 
రాముడు నిలబడ్డాడు. సుగ్రీవుడి కేకలు విన్న వాలి 
మహాకోపంతో ఈసారి వీణ్ణి ప్రాణాలతో వదలకూడదని 
కృతనిశ్చయుడై బయలుదేరాడు. కాని వాలి భార్య తార 
తన భర్తకు రానున్న ఆపదను ఎలాగో పసిగట్టి “నాథా! 
నిన్న మీతో చావుదెబ్బలు తిని పారిపోయిన సుగ్రీవుడు 
ఇప్పుడు మళ్ళీ యుద్దానికి పిలుస్తున్నాడంటే అతడికి ఎవరో 
సహాయార్థం వచ్చే ఉంటారు. అంగదుడు కూడా ఇద్దరు 
రాకుమారులు సుగ్రీవుడికి సహాయార్థం వచ్చారని నాతో 


అన్నాడు” అంది. 


వాలి అసహనంతో “తారా! నువ్వేం మాట్లాడు 
తున్నావు? ఇది నాకూ సుగ్రీవుడికీ మధ్య జరిగే యుద్ధం. 
ఇందులో మరెవరి ప్రమేయమూ ఉండదు” అంటూ పెడ 
బొబ్బలు పెడుతూ బయటికి వచ్చాడు. 


మళ్ళీ వాలి సుగ్రీవుల మధ్య ఘోరయుద్ధం జరిగింది. 
రాముడు తనకు ఆసరాగా ఉన్నాడన్న ధైర్యంతో సుగ్రీవుడు 
భయంకరంగా పోరాడాడు. ఒకరికొకరు తీసిపోక పెద్దపెద్ద 
చెట్లను పెకలించి యుద్ధం చేశారు. తర్వాత మల్లయుద్ధం 
జరిగింది. గాలిలో ఎగిరి ఒకరిపై ఒకరు కలియబడ్డారు. 
భీకరంగా యుద్ధం చేస్తున్న వాలిని చాలాసేపు గమనించాక 
రాముడు ఒక నిశిత శరాన్ని సంధించి, ప్రయోగించాడు. 
అది విద్యుత్తీగలా మెరుస్తూ వాలి వక్షస్థలాన్ని ఛేదించింది. 
మరుక్షణం వాలి నేలకూలాడు. ప్రాణాలతో పోరాడుతున్న 
వాలి వద్దకు రామలక్ష్మణులు రాగానే, పేడివానిలా ఇలా 
ప్రవర్తించినందుకు craig తూలనాడాడు వాలి : “రామా! 


మేం ద్వంద్వయుద్ధం చేస్తున్నప్పుడు చాటునుండి నన్ను 
చంపడమే మీ క్షత్రియ ధర్మమా? రావణుణ్ణి ఎదుర్కోడానికి 
నీకు సహాయమే కావల్సివస్తే, నేనే చేసేవాడిని గదా! రావణుణ్ణి 
పట్టి బంధించి నీ పాదాలపై పడవేసేవాడిని కదా! ఇలాంటి 
అధర్మ కార్యాన్నెందుకు చేశావు?” 

అప్పుడు మందస్మితంగా రాముడు “వాలీ! ధర్మాన్ని 
గూర్చి మాట్లాడే యోగ్యత నీకు ఉందా? నీ సోదరుని నీ 
పుత్రుడుగాను, అతని భార్యను వీ కుమార్తెగాను 
చూసుకోవడమే ధర్మం. కాని అందుకు వ్యతిరిక్తంగా సుగ్రీవుని 
భార్యను చెరబట్టావు. ధర్మసంరక్షణార్థమే నిన్ను సంహరించాల్సి 
వచ్చింది” అన్నాడు. 

చివరకు వాలి తన తప్పిదాన్ని తెలుసుకుని, 
పశ్చాత్తాప పడ్డాడు. భార్య తారను, కుమారుడు అంగదుణ్ణి 


రాముడికి అప్పగించాడు. సుగ్రీవుణ్జి పిలిచి “తమ్ముడూ! ఇక 
నువ్వే కిష్కింధకు రాజువి. అంగదుణ్ణి నీ కుమారుడిలా 
చూసుకో. ఈ సువర్ణమాలను నా కానుకగా స్వీకరించు” 
అంటూ ఇంద్రుడు తన కిచ్చిన మాలను సుగ్రీవుడికిచ్చి, 
ఆశీర్వదించి కళ్ళుమూశాడు. 


సీతాన్వేషణ 


సుగ్రీవుడు మళ్ళీ కిష్కింధకు రాజుగా పట్టాభిషిక్తు 
డయ్యాడు. ఆజన్మాంతం రాముడికి తాను మిత్రుడుగా 
ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. అది వర్షాకాలం కావడంవల్ల 
రామకార్యం ప్రారంభించబడలేదు. వర్షబుతువు 
ముగియగానే లక్ష్మణుడు సుగ్రీవుడికి అతడి కర్తవ్యం 
జ్ఞప్తిచేశాడు. వెంటనే సుగ్రీవుడు సేనాపతి నీలుణ్ణి పిలిచి 
“మనం తక్షణం సీతాన్వేషణ మొదలుపెట్టాలి. మన 
సైన్యాన్నంతా వెంటనే సమాయత్త పరుచు” అన్నాడు. 
రాముడి గుహను పరివేష్టించిన వానర సైన్యం, ఒక 
మహాసముద్రంలా కనబడింది. కనుచూపు మేరదాకా 
ఎటుచూసినా వానరసైన్యమే! ఆ మహాసైన్యాన్ని రాముడికి 


చూపిస్తూ సుగ్రీవుడు, “రామా! ఈ మహాసైన్యం ఇప్పుడు నీ 
ఆజ్ఞను పాలించడానికి సంసిద్ధంగా ఉంది, ఆజ్ఞాపించు” 
అన్నాడు. ఆనందంతో రాముడు సుగ్రీవుణ్ణి కౌగలించు 
కున్నాడు. “ముందు సీత ఉండే చోటు కనుక్కోవాలి. నువ్వు 
రాజువి కాబట్టి నువ్వే ఆజ్ఞలు జారీచెయ్యి” అన్నాడు 
రాముడు. అలాగేనని సుగ్రీవుడు సమర్థులైన సేనాపతులను 
నియమించి, నలువైపులా వానర సేనను, సీతను వెదకడానికి 
పంపించాడు. చివరకు హనుమంతుణ్ణి పిలిచి, “హనుమా! 
ధైర్యసాహసాల్లోనూ, వీరత్వంలోనూ నిన్ను మించినవాళ్ళు 
లేరు. నువ్వు తప్పకుండా సీతమ్మ ఉనికిని కనుక్కోగలవని 
నా దృఢ నమ్మకం. ఈ కార్యానికి నువ్వే సర్వసమర్భుడవు” 
అన్నాడు. 

హనుమంతునిపట్ల సుగ్రీవునికి ఎంత అచంచల 
విశ్వాసం ఉందో చూసిన రాముడు కూడా హనుమంతుడు 
అందుకు అర్హ్జుడే అని గ్రహించాడు. రాముడు తన వ్రేలున 
ధరించిన అంగుళీయకాన్ని తీసి హనుమంతుడికిస్తూ “ఈ 


ఉంగరం నీ వద్ద ఉంచుకో, నువ్వు సీతను కనుక్కుంటావని 
నిశ్చయంగా నాకు తెలుసు. ఈ ఉంగరం చూపిస్తే సీతకు 
నీ మీద అనుమానం రాదు. ఆమె నిన్ను నా దూతగా 
గుర్తిస్తుంది” అన్నాడు. హనుమంతుడు శ్రీరాముడికి దండ 
ప్రణామాలు చేసి భక్తిప్రపత్తులతో ఆ అంగుళీయకాన్ని 
స్వీకరించి, భద్ర పరచుకున్నాడు. 


అంగద, జాంబవంతులతోపాటు ఆంజనేయుడు 
దక్షిణదిశగా బయలుదేరాడు. తమకు ఇచ్చిన ముప్ఫైరోజుల 
గడువు పూర్తి అవడంతో సీతాన్వేషణ కోసం వెళ్ళిన సేనలన్నీ 
నిరాశతో తిరిగి వచ్చాయి. కాని హనుమంతుడు మాత్రం 
తన సేనతో తిరిగిరాలేదు. 


హనుమంతుడి సేన దక్షిణదిశలో వనాలు, గుహలు 
సర్వం గాలిస్తూ అలసిపోయింది. వారికి చాలా దప్పిక 
కలిగింది. నీటికోసం వెదికితే ఒక గుహ ద్వారంనుండి పక్షుల 
కిలకిలా రావాలు వినబడ్డాయి. అక్కడ తప్పకుండా నీరు 


gn 


ఉంటుందని వానరులు తక్షణమే అటువైపు వెళ్ళారు. లోపల తమ కివ్వబడిన ముప్ఫైరోజుల కాలగడువు తీరి 
గాథాంధకారంగా ఉంది. ఆ అంధకారంలో చాలాదూరం ప్రోయిందని, ఇక ఏ ముఖం పెట్టుకుని కిప్మింధకు వెళ్ళగలమని 
వెళ్ళేసరికి ఒకచోట వాళ్ళకి నానారకాల పళ్ళతో శోభిస్తూన్న సముద్రతీరంలో కూర్చుని విలపించసాగారు. కిష్మింధకు 
ఫలవృక్షాలు కనిపించాయి. అదొక స్వర్ణమయ నగరంలా వెళ్ళడంకన్నా మరణమే మేలని అంగదుడు అక్కడే 
కనబడ్డది. బాటలన్నీ స్వర్ణాభరణాలతో పొదగబడినట్లున్నాయి. కూలబడ్డాడు. అంగదుని చూస్తూ మిగిలిన వానరసేనంతా 
ఎక్కడ చూసినా అత్యంత విశాలమైన భవనాలున్నాయి. చావడానికి సిద్ధంగా దిగాలుపడి కూర్చుండిపోయింది. 


అక్కడ బుషితుల్యురాలైన ఒక వృద్ధ స్త్రీ వారలా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక పెద్దముసలి 
కనిపించింది. హనుమంతుడు వినయంతో ఆమెను గ్రద్ద వీగిపోయిన రెక్కలతో ఒక సమీప గుహనుండి బయటకు 
సమీపించి ఆమె ఎవరో, ఈ నగరం ఎవరిదో అడిగాడు. _ వచ్చింది. అంతమంది వానరులను చూసి దానికి ఆనందం 
దానికి ఆమె హనుమంతుడితో “ఈ నగరం మయుడనే _ కలిగింది. 'ఇందరిని ఒకేమారు చంపితే కొన్ని నెలలపాటు 
రాక్షసుడిది. కాని ఇంద్రుడు ఆ రాక్షసుణ్ణి వధించాడు. తర్వాత _ త్రాను ఆహారం గురించి ఆలోచించనకృ్లేదు' అనుకుంది. 
ఈ నగరం ఇంద్రుని కొలువులోని హేమ అనే దేవదాసికి ఆ సమయంలో అంగదుడు “ఈ గ్రద్ద మనల్ని చంపివేస్తే 
ఇవ్వబడింది. హేమ ఈ నగరాన్ని నాకు అప్పగించింది” _ బాగుంటుంది. ఎన్నోరోజులు నిరాహారదీక్షతో గడిపి చివరికి 
అన్నది. ఆమె వానరులందరికీ మధుర ఫలాలు, రుచ్యమైన చావడానికి బదులు, ఒక్కపెట్టుతో అంతా చచ్చిపోవడం 
భక్ష్యాలు సమర్పించింది. వానరులందరూ తృప్తిగా వాటిని సమంజసంగా ఉంటుంది. ఎలాగైనా ఆ జటాయువులా 
ధైర్యంతో రావణుడితో పోరాడి ఆదర్శప్రాయంగా మరణించే 
భాగ్యం మనకు లేదు” అంటూ వాపోయాడు. 


జటాయువు పేరు వినగానే ఆ ముసలిగ్రద్ద వారితో, 
“నేను జటాయువు అన్నను సంపాతిని. మేము అరుణదేవుని 
కుమారులం. మేం వయస్సులో ఉన్నప్పుడు ఆకాశంలో 
ఎవరెక్కువ పైకి ఎగురగలమో చూద్దామని ఇద్దరం 


తిన్న తర్వాత ఆమె వాళ్ళతో, “ఈ నగరంలో ప్రవేశించిన 
వారెవరూ BOA బైటికెళ్ళలేరు. కాని మీరొక మహత్మార్యం 
కోసం వెళుతున్నందు వల్ల నేను మీకు సాయపడతాను. 
మీరంతా కళ్ళుమూసుకోండి” అంది. అదే విధంగా వాళ్ళు 
కళ్ళు మూసుకొని, తెరిచి చూసేటప్పటికి సముద్రతీరంలో 


సూర్యునివైపు పయనించసాగాం. సూర్యుణ్ణి సమీపించే కొద్దీ 
ఆ వేడిమికి మేం తట్టుకోలేకపోయాం. చివరకు జటాయువు 
రెక్కలు కాలిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు నేను నా రెక్కలను 
జటాయువుకు రక్షణగా కప్పాను. తత్ఫలితంగా జటాయువు 
రక్షించబడ్డాడు కాని నా రెక్కలు ఆ వేడిమికి కాలిపోయాయి. 
ఉనారు; నేనీ చిన్న కొండమీద పడ్డాను. ఆనాటి నుండి ఎగరలేక 


29 


ఇక్కడే ఉంటున్నాను. రావణుడు సీతను ఎత్తుకుపోవడం నేనూ 
చూశాను. ఇప్పుడామె లంకలో చెరబెట్టబడి ఉంది” అన్నాడు. 
సీత ఉన్న స్థలం తెలిసి పోయినందువల్ల వానరులందరికీ 
ఆనందం కలిగింది. సంపాతికి రామకార్యంలో సహాయ 
పడినప్పుడు రెక్కలు మళ్ళీవచ్చేలా ఒక బుషి వరమిచ్చాడు. 
అందువల్ల సంపాతి కిప్పుడు నూతనంగా రెక్కలు మొలుచు 
కొచ్చాయి. అతడు సంతోషంగా ఆకాశంకేసి ఎగిరిపోయాడు. 


తర్వాత అంగదుడు నూరు యోజనాల సముద్రాన్ని 
దాటి లంకను చేరుకోగల ధీరుదెవడా అని అందరితో 
సమాలోచించసాగాడు. వానరులలో కొందరు పది యోజనాలు, 
మరికొందరు ఇరవై యోజనాలు దాటగలమని చెబుతూవుంటే, 
అంగదుడు తాను వంద యోజనాలు దాటగలను కాని, 
తిరిగి రాలేనని చెప్పాడు. అప్పటివరకు మౌనం వహించిన 
హనుమంతుణ్ణి చూసి జాంబవంతుడు “నువ్వెందుకు మౌనంగా 
ఉన్నావు? నీ శక్తిసామర్థ్యాలు నాకు బాగా తెలుసు. ఈ 
సముద్రాన్ని నువ్వు అవలీలగా దాటివేయగలవు. గరుడునికి 
దీటైన వేగంతో పయనించగలవు. నీ భుజబల పరాక్రమం, 
బుద్ధిబలం అందరికీ ఎరుకే. ఆంజనేయా! లే! రామకార్యార్థం 
వెంటనే బయల్దేరు” అన్నాడు. 


ఆంజనేయునికి తన శక్తిసామర్థ్యాలు గుర్తు చెయ్య 
బడగానే, అతని శరీరం పెరిగిపోసాగింది. ప్రక్కనున్న పెద్ద 
పర్వతాన్ని అధిరోహించి భయంకరంగా గర్జించాడు. ఒక్క 
కుదుపుతో ఆకాశంలో విమానంలా వాయువేగంతో 
దూసుకు పోసాగాడు. వానరులంతా ఆశ్చర్యంతో చూస్తూండ 
గానే ఆంజనేయుడు మేఘాల్లో కనుమరుగై పోయాడు. 
ఆకాశంలో ఎగురటం అతడు తన తండ్రి వాయుదేవుని 
ద్వారా నేర్చుకున్నాడు. అలా హనుమంతుడు ఆకాశంలో 
పయనిస్తూ ఉండగా, హఠాత్తుగా సింహిక అనే రాక్షసి అతని 
నీడను పట్టి కిందకు లాగింది. ఆ ఘోరరాక్షసి బ్రహ్మాండమైన 
తన నోటిని ఆంజనేయుణ్జి మింగడానికి తెరిచింది. మారుతి 
వెంటనే ఆమె నోటిలో ఠక్కున దూరి ఆమె తలను బద్దలుకొట్టి 
బయటకు వచ్చాడు. ఆ రాక్షని చచ్చిపోయింది. 
హనుమంతుడు మళ్ళీ తన పయనం కొనసాగించాడు. 


వానుముంతుదు లంకను దహించటం 


ఎన్నో విఘ్నాలను ధైర్యంతో, చాకచక్యంతో ఎదుర్శొని 
చివరికి హనుమంతుడు లంకానగరం చేరుకున్నాడు. 
అత్యంత సూక్ష్మరూపం ధరించి ముందుకు కదిలాడు. 
అప్పుడు ఒక ఘోరరాక్షసి అతణ్జి ఎదుర్కొని “మర్మటమా! 
ఎవరవు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగింది. 
“నేను కూడా అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాను. నా దారికి 
అడ్డుతొలగు” అన్నాడు. “నేనా! నేను లంకిణిని. ఈ నగరాన్ని 
కాపలా కాస్తున్నాను. నేనుండగా నువ్వీ లంకను ప్రవేశించలేవు” 
అంటూ లంకిణి ఆంజనేయుని తల మీద బలంగా మొత్తింది. 
ఆ దెబ్బను తట్టుకున్న మారుతి తన పిడికిలితో ఆమెను 
ఒక్కపోటు పొడిచాడు. లంకిణి రక్తం కక్కుతూ నేలకూలింది. 
తనను క్షమించమని ప్రార్థిస్తూ “నేను ఓడిపోయాను; 
ఎప్పుడైతే నేను ఒక వానరుడిచేత ఓడిపోతానో, అప్పుడే ఈ 
లంకకు చేటు కలుగుతుందని నాకు ఒక మహర్షి చెప్పాడు. 
నీకు జయమగు గాక!” అంది. 


మారుతి మళ్ళీ సూక్ష్మరూపంతో లంకలో 
ప్రవేశించాడు. ప్రధాన వీథులు, సమున్నత భవనాలు, 
ఉద్యానవనాలు అన్నీ గాలించాడు. ఎక్కడా సీత జాడ 
కానలేదు. చివరికి ఫలపుష్పు సుగంధభరితమైన ఒక వనాన్ని 


చూశాడు. అందులోని మధుర ఫలములు, మందమారుతము 
అతణ్ణి బాగా ఆకర్షించాయి. “ఇక్కడ కాస్త విశ్రమిస్తాను. 
రావణుడి తోటలోని ఫలాలను రుచి చూస్తాను'అనుకున్నాడు. 
ఆ వనంలోకి వచ్చాక ఒక అశోక వృక్షంకింద ఒక స్త్రీ 
కూర్చుని ఉండటం కనిపించింది. దగ్గరికి వెళ్ళి పరీక్షగా 
చూశాడు. కృశించిన శరీరంతో మాసిన వస్త్రాలతో, 
నిరాభరణగా, విరబోసిన కేశాలతో శోకంయొక్క ప్రతి 
రూపమా అన్నట్లు ఉంది ఆ & కాని ఆమె అగ్నిలా జ్వలించి 
పోతోంది. మొదటి చూపులోనే ఆమె సామాన్య స్త్రీ కాదనీ, 
పవిత్రతా మూర్తియెన దేవతా స్త్రీ అని గ్రహించాడు. ఆమెను 
చూడగానే తాను ధన్యుడనయ్యానని భావించాడు. ఆమె 
నిశ్చయంగా సీత అనే దృఢనిర్ణయానికి వచ్చాడు. 


ఆ సమయంలో రావణుడు, అక్కడకు వచ్చి 
“సుందరీమణీ! నన్ను చూసి ఎందుకలా భయపడతావు? 
నన్ను స్వీకరించి మహారాణివి అవ్వు! రాముడు వచ్చి నిన్ను 
చెర విడిపిస్తాడనే పిచ్చి నమ్మకంతో ఇంతకాలం వృథా 
చేశావు. నువ్వు నీ జీవితకాలమంతా ఇలా వేచి ఉన్నా, నీ 
రాముడు సముద్రం దాటి ఇక్కడకు రాజాలడు. దేవతలు 
సైతం ఈ పనికి సాహసించరు” అన్నాడు. 


సీత కోపంతో “ఛీ మూఢుడా! వివాహితనైన నన్ను 
ఇలా నీ మనస్సు వాంఛించడం ఎన్ని విపరీతాలకు దారి 
తీస్తుందో నీ కెన్నిసార్లు చెప్పేది? నిజంగా నీకు జీవితం 
మీద ఆశే ఉంటే, లంక సర్వనాశనం కాకుండా ఉండాలనే 
కాంక్షే ఉంటే, తక్షణం నన్ను శ్రీరాముని 
కప్పచెప్పి, క్షమాభిక్ష వేడుకో” అంది. 


| ప ( 

Ny We 
? కోపంతో రావణుడు, “నిన్ను ఎంతగా Shy JF 
చెప్పడానికి ప్రయత్నించినా, నువ్వు నన్ను నిందిస్తున్నావు. Sx 4 
కిచ్చిన గడువులో ఇంకా రెండు మాసాలు మిగిలి ఉంది. గడువు 
కాలం తీరేలోగా నా దారికి రాకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా 
ఖండించి నీ మాంసం వండించి తింటాను” అంటూ వడిగా Seat 
వెళ్ళిపోయాడు. 


రావణుడు వెళ్లిపోయాక భయంకర రాక్షస స్త్రీలు సీతను 
చుట్టుముట్టి “నువ్వు రావణుణ్ణి పెళ్ళాడి సుఖపడు. అలాకాకపోతే 
అతడు నిన్ను చంపడం ఖాయం” అంటూ బెదిరించారు. పాపం, 
క్రూరమృగాల మధ్య జింకపిల్లలా సీత విలపించసాగింది. 

అప్పుడు త్రిజట అనే రాక్షస & అక్కడకు వచ్చి ఆ రాక్షస 
స్త్రీలతో ఇలా అంది: “ఆమెను పాపం బాధపెట్టకండి. నే నిప్పుడే 
ఒక కలగన్నాను. అందులో రాముడు వచ్చి లంకను పూర్తిగా 
ధ్వంసంచేసి, రాక్షసజాతిని సర్వ నాశనం గావించి సీతను తీసుకుని 
పోయినట్లు స్పష్టంగా చూశాను. ఈ స్వప్నం నిజమై తీరుతుంది.” 
త్రిజట మాటలు విన్న ఆ రాక్షస స్రీలు భయపడిపోయి, సీతను 
వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 
ఆ వృక్షం మీద కూర్చున్న హనుమంతుడు జరిగినదంతా 
చూశాడు. “నేను రామదూతనని సీతమ్మను ఎలా 
నమ్మించడం? హఠాత్తుగా నేను 
ఆమె ముందు నిలబడితే 


7 
చాడా 
ee 

Sarid LA | 


wi 


నన్ను రావణుడి చారుడని సందేహపడుతుంది.” ఇలా 
అనుకుని, శ్రీరామ కథను తన మధురకంఠంతో గానం 
చెయ్యసాగాడు. శ్రీరామ వైభవాన్ని విన్న సీత ఆశ్చర్య 
పోయింది. ఆ గానం వస్తున్న దిక్కుగా ఆమె So ఎత్తి సూక్ష్మ 
రూపంలో ఉన్న హనుమంతుణ్ణి చూసింది. హనుమంతుడు 
చెట్టు మీదినుండి కిందికి దూకి, భక్తిప్రపత్తులతో సీతమ్మకు 
నమస్కరించి, “తల్లీ! నేను శ్రీరాముడు పంపగా వచ్చిన 
దూతను, నన్ను ఆంజనేయుడంటారు” అన్నాడు. 


హనుమంతుని మాటలు సీతకు మహదానందాన్ని 
కలిగించాయి. కాని వెంటనే ఇతడు మారువేషంలో ఉన్న 
రావణుడేమోనని సందేహించింది. సీతమ్మ సంశయాన్ని 
పసిగట్టిన మారుతి, తాను శ్రీరాముని దూతనని నమ్మించ 
డానికి శతవిధాల ప్రయత్నించాడు. శ్రీరాముని గుణ 
గణాలను, జరిగిపోయిన సంఘటనలను తెలిపాడు. తర్వాత 
రాముడు తనకిచ్చిన అంగులీయకాన్ని సీతమ్మ కందించాడు. 
దాన్ని అందుకుని కళ్ళకద్దుకుంది సీత. అప్పుడు మారుతి 
“తల్లీ! ఇక శోకించవద్దు. నేనిప్పుడే వెళ్ళి శ్రీరామునికి మీ 
వైనం తెలుపు తాను. ఆయన వెంటనే మిమ్మల్ని విడిపిస్తారు. 
అంతదాకా ఆగడం ఎందుకు? మిమ్ము నా భుజస్మంధాలపై 
కూర్చోబెట్టుకుని ఆకాశమార్గాన శ్రీరాముని వద్దకు 
చేర్చగలను” అన్నాడు. అంత సూక్ష్మశరీరం గల ఇతడు 
తనను ఎలా సముద్రం దాటించ గలడా అని ఆశ్చర్య 
పోయింది. ఆమె సంశయాన్ని గ్రహించి హనుమంతుడు 
వెంటనే తన శరీరాన్ని పెంచసాగాడు. అప్పుడు సీతకు అతడి 
భుజబలాలమీద నమ్మకం ఏర్పడింది. “నాయనా! నువ్వు 
అన్నంతపనీ చెయ్యగలవు. కాని నేను నీతో అలా రావటం 
భావ్యం కాదు. శ్రీరాముడు మహా వీరుడుగా వచ్చి, రావణుణ్ణి 
సంహరించి నన్ను తీసుకువెళ్ళడం సమంజసమూ, నా 
అభిలాషా కూడ” అంది సీత. 

“తల్లీ నువ్వన్నది నిజమే” అన్నాడు మారుతి. అప్పుడు 
సీత తన వద్ద మిగిలి ఉన్న ఒకే ఆభరణమైన చూడామణిని 
తీసి హనుమంతుడికి ఇస్తూ, “నాయనా, ఇన్ని కష్టాలలోను 
ఈ చూడామణి నాకు ఊరట కలిగిస్తూ వచ్చింది. శ్రీరాముడు 


శీఘ్రంగా వచ్చి నన్ను విడిపిస్తాడనే ధైర్యంతో దీనిని ఆయనకు 
సమర్పిస్తున్నాను” అంది. హనుమంతుడు భక్తితత్సరతలతో 
ఆ చూడామణిని స్వీకరించి సీతకు ప్రదక్షిణం చేసి, 
నమస్కరించి సెలవు గైకొన్నాడు. 


అ-శకేకవన 8,000 


అశోకవనం విడిచివెళ్ళేముందు మారుతి ఇలా 
ఆలోచించాడు. సీతమ్మ మనస్సులో ధైర్యాన్ని తెప్పించడానికి, 
రావణుడిలో భయం పుట్టించడానికి నేనిప్పుడు ఇక్కడ కాస్త 
రభస సృష్టించి విరోధిని యుద్దానికి ప్రేరేపించేలా చేస్తాను.” 
వెంటనే అశోకవనంలోని పెద్ద పెద్ద వృక్షాలను వేళ్ళతో సహా 
పెకలించి ఫలపుష్ప భరితమైన ఆ సుందర వనాన్ని ధ్వంసం 
చెయ్యసాగాడు. ఆ వనాన్ని కాపలాకాస్తున్న రాక్షసులు 
హనుమంతునిపై విరుచుకుపడ్డారు. అవలీలగా వారిని మట్టి 
కరిపించాడు మారుతి. ఈ వార్త రావణుడికి అందింది. 
అతడు మండిపడి ఐదుమంది ప్రచండ సేనాపతులను పెద్ద 
సైన్యంతో హనుమంతుణ్ణి బంధించి తీసుకు రావడానికి 
పంపాడు. వారి సందరినీ మారుతి అనాయాసంగా 
యమసదనానికి పంపాడు. తర్వాత రావణుడి కుమారుడైన 
అక్షయుణ్ణి కూడా చంపేశాడు. కోపోద్రిక్తుడైన రావణుడు 
అత్యంత పరాక్రమవంతుడైన తన కుమారుడు ఇంద్రజిత్తును 
పిలిచి “నువ్వు ప్రచండ యోధుడివి. దేవతల నందరినీ గడగడ 
లాడించిన శూరుడివి. నీవా వానరుణ్ణి బంధించి తీసుకురా” 


అని పంపించాడు 


ఇంద్రజిత్తు తండ్రికి నమస్మరించి హనుమంతుని పైకెళ్ళాడు. తీక్టబాణాలను మారుతిపై ప్రయోగించాడు. 
కాని మారుతి ఆకాశానికెగసి వాటినుంచి తప్పించుకున్నాడు. ఇలాంటి సామాన్యమైన అస్రాలతో మారుతిని జయించటం 
సంభవమని [గ్రహించిన ఇంద్రజిత్తు చివరికి అత్యంత శక్తిమంతమైన బ్రహ్మాస్త్రాన్ని (ప్రయోగించాడు. అది మారుతిని 
బంధించి వేసింది. వెంటనే రాక్షసయోధులు పెద్దపెద్ద తాళ్ళతో అతడిని బంధించారు. తాళ్ళలాంటి ఈ భూమికి 
సంబంధించిన ఏ వస్తువుగాని మారుతిని తాకగానే బ్రహ్మాస్త్రం తన శక్తిని కోల్పోతుందని వారికి తెలియదు. 
ఇంధ్రిజిత్తుకు ఈ విషయం తెలుసుగాని, అతడు అడ్డుపడేలోపుగానే అంతా 


జరిగిపోయింది. హనుమంతుడికి కూడా ఈ విషయం తెలుసు. తను 
34 


= 
Fee 
= 
x 


Van 
ఆదేశించాడు. మంత్రుల 


ప్రశ్నలకు ఇలా జవాబిచ్చాడు 
మారుతి: “నా పేరు 


కోరుకున్న క్షణంలో ఆ తాళ్ళను తెంచుకుని 
బయటపడేవాడే. కాని రావణుడి సమక్షానికి 


వెళ్ళి అతడి దర్భారు ఎలా ఉందో చూడాలనే ఆంజనేయుడు. నేను 
సంకల్పంతో అలానే ఉండిపోయాడు. శ్రీరామచంద్రుడి 
హనుమంతుణ్ణి తీసుకెళ్ళి రావణుడి 

సమక్షంలో నిలిపారు. అతడిని 

ప్రశ్నించమని మంత్రులను రావణుడు 


దూతను. సీతాన్వేషణ కోసం పంపబడ్డ వానరులలో 
నేనొకడిని. నువ్వు అపహరించిన సీతమ్మ ఆచూకీ నాకు 
తెలిసింది. పరస్త్రీని అపహరించిన నీకు వినాశం తప్పదు. 
నిన్ను నువ్వు రక్షించుకోదలిస్తే వెంటనే సీతను రామునికి 
అప్పగించి, శరణువేడుకో” అన్నాడు. 


రావణుడికి మితిమీరిన కోపం వచ్చింది. మారుతిని 
తక్షణం హతమార్చ వలసిందిగా ఆజ్ఞాపించాడు. కాని 
తమ్ముడు విభీషణుడు అడ్డుపడి, దూతను చంపడం సబబు 
కాదని సూచించాడు. చివరికి మారుతి తోకకు నిప్పంటించి 
వదిలి పెట్టవలసిందిగా అనుజ్ఞ ఇచ్చాడు రావణుడు. 


వెంటనే రాక్షసులు ఆంజనేయుని తోకకు గుడ్డలు 
చుట్టి నూనెలో తడిపి, నిప్పంటించి లంకలో అన్ని వీథులూ 
తిప్పించారు. రాక్షసులు అతడిని వెక్కిరిస్తూ, ఎగతాళి చేస్తూ 
ఆనందంతో గంతులు వెయ్యసాగారు. ఈ 
సంగతి సీతకు తెలియగానే ఆమె “ఓ 
అగ్నిదేవా! నువ్వు అతడిని 
దహించకుండా,శీతలంగా 
ఉండు” అని 


ప్రార్థించింది. అందువల్ల why, మారుతికి ఎలాంటి బాధా 
కలిగించలేదు. హనుమంతుడు ప్రతి వీధీ తిరిగి ఆ నగర 
రహస్యాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. “ఇదేం చోద్యం! 
ప్రజ్వలంగా అగ్ని మండుతూ ఉన్నా నా తోక శీతలంగానే 
అనిపిస్తూ వుంది” అని ఆశ్చర్యపోయాడు. రాక్షసులకు చక్కని 
గుణపాఠం నేర్పాలని తలచి అతడు క్షణంలో సూక్ష్మరూపం 
ధరించి, తనను కట్టివుంచిన తాళ్ళను తెంచివేసి, రాక్షసుల 
బారినుండి తప్పించుకున్నాడు. ఒక ఇంటి కప్పుపై కెగిరి 
దానికి నిప్పంటించాడు. ఇలా ప్రతి వీథిలోని ప్రతి ఇంటికీ 
నిప్పంటించి లంకా నగరాన్ని పూర్తిగా అగ్నికి ఆహుతి చేశాడు. 
అప్పుడు పెద్ద గాలులు వీస్తూ అగ్నిని ఇంకా ప్రజ్వలింప 
చేయసాగింది. లంకాదహనం పూర్తికావడంతో సంతోషించాడు 
మారుతి. వెంటనే సముద్రంలోకి దూకి తన తోకకు పట్టివున్న 
మంటను ఆర్పేశాడు. అప్పుడు హఠాత్తుగా అతనికొక 
సందేహం కలిగింది. 'లంకనంతా దహించిన అగ్ని సీతమ్మకు 
ఏం హాని చేసిందో? అలా జరిగివుంటే నా గతేం 
కాను?” అని తలచి 


తక్షణం అశోకవనానికి వెళ్ళాడు. అక్కడ సీతమ్మ ప్రశాంతంగా 
కూర్చుని ఉండటం చూశాడు. పోయిన ప్రాణం తిరిగి 
వచ్చినంత పనయింది మారుతికి. మళ్ళీ సీతకు దండ 
ప్రణామాలు చేస్తూ “అమ్మా! ఏమి నీ మహత్త్వం! నీ కృప 
వల్ల నేను విజయం సాధించి శ్రీరాముని వద్దకు వెళుతున్నాను. 
నన్ను ఆశీర్వదించి పంపమ్మా” అన్నాడు. అలా సీత వద్ద 
సెలవు తీసుకుని వాయునందనుడు ఒక పెద్ద కొండమీద 
కెక్కి అక్కణ్ణుండి ఆకాశానికెగిరాడు. వాయువేగంతో గమించి 
మహేంద్రగిరిని చేరాడు. అక్కడ హనుమంతుడి రాకకోసం 
వేయికళ్ళతో ఎదురుచూస్తూన్న వానరులందరూ సంతోషంతో 
కుప్పిగంతులు వేస్తూ “తప్పకుండా మారుతి సీత జాడ 
తెలుసుకున్నాడు” అన్నారు. ఆంజనేయుడు జాంబవంతుని 
వద్దకు వచ్చి అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాడు. 
తరువాత వారంతా కిష్కింధకు సంతోషంగా బయలుదేరారు. 
దారిలో ఉన్న ఒక వనంలో ప్రవేశించి ఎడాపెడా అందులో 
ఉన్న పళ్లను తెంపుకొని తినసాగారు. మధురమైన తేనెను 
గ్రోలసాగారు. వనరక్షకులు ఎంత ప్రయత్నించినా వానరులను 
ఆపలేకపోయారు. చివరకు వాళ్ళు వెళ్లి సుగ్రీవుడికి ఫిర్యాదు 
చేశారు. సుగ్రీవుడు అసలు విషయం (గ్రహించి వెంటనే 
వానరులను తన వద్దకు రావలసిందిగా కబురు పంపాడు. 
కొంత తడవకు వానరులందరూ రామలక్ష్మణుల సమక్షంలో 
సమావేశమయ్యారు. హనుమంతుడు చేతులు జోడించి 
“పవిత్రతా మూర్తియెన నా ఇలవేలుపు సీతమ్మను చూశాను. 
ఆమె లంకాద్వీపంలో క్షేమంగా ఉంది” అంటూ సీతమ్మ తన 
కిచ్చిన చూడామణిని శ్రీరామునికి సమర్పించాడు. ఆ 
చూడామణిని చూసిన వెంటనే శ్రీరాముడు అగశ్రుపూరిత 


37 


నేత్రుడయ్యాడు. “హనుమా! ఈ ప్రపంచంలో ఎవ్వరూ 
సాధించ లేనిదాన్ని నువ్వు సాధించావు. నువ్వు నాకు అత్యంత 
ప్రీతి పాత్రుడివైపోయావు” అంటూ మారుతిని గాఢంగా 
కౌగిలించు కున్నాడు. 


లంకాబ్విపంపై దండయాత 


వానరరాజు సుగ్రీవుడు రాముడితో ఇక కాగల 
కార్యం గురించి పథకం వేశాడు. ఒక శుభముహూర్తంలో 
సమస్త వానరసేన బయలుదేరి మహేంద్రగిరిని చేరుకుంది. 
అప్పుడు రాముడు “ఇప్పుడు మనం సముద్రతీరం 
చేరుకున్నాం. ఇక ఈ సముద్రాన్ని దాటే ఉపాయం 
ఆలోచించాలి. అప్పటి వరకూ వానరసేన విశ్రమించవచ్చు” 
అన్నాడు. రాముడు పెద్దసైన్యంతో సముద్రపు ఆవలి ఒడ్డున 
ఉన్నాడని రావణుడు చారుల ద్వారా తెలుసుకున్నాడు. 
రావణుడు అమాత్యులను రావించి మంత్రా లోచన 
గావించాడు. రావణుని మెప్పు కోసం మంత్రులందరూ 
అతడిని ఎవరూ జయించలేరని పొగడసాగారు. కాని 
విభీషణుడు మాత్రం ఇందుకు మారుగా చెప్పాడు. “రాముని 
అమిత పరాక్రమాన్ని మీరు తక్కువగా అంచనా వేశారు. 
ఇప్పటికీ మించి పోయినది లేదు. సీతను రామునికి 
అప్పగించి సంధి చేసుకోవడమే శ్రేయోదాయం. సీత లంకకు 
వచ్చిన నాటి నుండీ ఎక్కడ చూసినా దుశ్ళ్శకునాలే 
కనిపిస్తూండటం మీకందరికీ తెలుసు” అన్నాడు విభీషణుడు. 
అప్పుడు రావణుడు “దండకారణ్యం నుండి సీతను నేను 
తీసుకువచ్చింది ఆమెను తిరిగి అప్పగించడానికి కాదు, అది 
అసంభవం. వానరసేన సముద్రం దాటడం కల్ల. అలా 
జరిగినా కూడా మన మెందుకు భయపడాలి?” అన్నాడు. 
కుంభకర్ణుడి సలహా కోరినప్పుడు “నువ్వు నీ మృత్యువును 
కోరి తెచ్చుకుంటున్నావు. నువ్వు రాముణ్ణి జయించి సీతను 
తీసుకురావలసింది. కాని అలా చెయ్యలేదు. ఇప్పుడు 
సలహాలు అడిగి ఏం ప్రయోజనం? ఒక మహారాజు ఇలా 
ప్రవర్తించ కూడదు” అన్నాడు కుంభకర్ణుడు. కాని ఈ మాటలు 
విని రావణుడు బాధపడ్డాడు. కుంభకర్ణుడికి రావణుడంటే 


ఎనలేని ప్రీతి కాబట్టి అతడు వెంటనే “అన్నయ్యా! నువ్వేం 
భయపడకు. నేను రామలక్ష్మణులను యుద్ధంలో 
సునాయాసంగా చంపగలను. యుద్దానికి సన్నాహాలు 
చేయించు” అన్నాడు. 


మళ్ళా విభీషణుడు రావణుడితో ఇలా అనసాగాడు: 
“అన్నయ్యా! నీ మంచికోసం చెబుతున్నాను. మృత్యుముఖం 
నుంచి నువ్వు బయటపడాలంటే సీతను రాముని కప్పగించి 
సంధి చేసుకో.” 


వెంటనే రెచ్చిపోయిన రావణుడు “ఓరీ ధూర్తుడా! 
నా తమ్ముడవని ఇంతసేపూ ఓర్చుకున్నాను. మన కులంలో 
నువ్వు చెడబుట్టావు! ఇక నీ ముఖం చూపకు. ముందు 
ఇక్కడ నుండి వెళ్ళిపో” అని చాలా కటువుగా అంటూ కాలితో 
ఒక తన్నుతన్నాడు. 


38 


ఇటువంటి దుష్టులతోపాటు కలిసివుండటం ఇక 
సాధ్యపడదని గ్రహించిన విభీషణుడు, తన నలుగురు 
సచివులతో శ్రీరాముని శరణు పొందడానికి ఆకాశానికి 
ఎగిరాడు. 


విభీషణుడితో పాటు అతడి మంత్రులు ఆకాశం 
నుండి దిగటం చూసిన వానరులు వెంటనే ఆ విషయం 
శ్రీరామునికి తెలిపారు. సుగ్రీవుడు తదితరులు ఈ వస్తున్న 
వారిని నమ్మరాదన్నారు. కాని బుద్ధిశాలియైన ఆంజనేయుడు 
విభీషణుణ్ణి బాగా ఎరుగును. విభీషణుడు ధైర్యంగా వాళ్ళ 
వద్దకు రావడం అతని నిష్కపటత్వాన్ని తెలియజేస్తున్నది. 
కాబట్టి, అతడి మనసులోని మాటను వినడానికి అవకాశం 
ఇవ్వాలని మారుతి అన్నాడు. అందరి అభిప్రాయాలూ విన్న 
తర్వాత శ్రీరాముడు ఇలా అన్నాడు: “నన్ను శరణుజొచ్చిన 
వారికి రక్షణ కల్పించడమే వ్రతంగా తీసుకున్నవాడిని నేను. 


అతణ్ణి ప్రవేశపెట్టండి. విభీషణుడు కాదు, ఆ రావణుడైనా 
సరే వారికి రక్షణ కల్పిస్తాను.” తరువాత సుగ్రీవుడు 
విభీషణుని రాముని వద్దకు తీసుకువచ్చాడు. రాముడు అతణ్ణి 
తన మిత్రుడిగా చేసుకుని, లంకారాజ్యానికి కాబోయే రాజుగా 
అతణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. 

తర్వాత వారంతా సముద్రాన్ని దాటే ఉపాయం 
గురించి ఆలోచించసాగారు. మూడురోజులు ఎడతెగక 
సముద్రుణ్ణి దారి ఇవ్వమని రాముడు ప్రార్థించాడు కాని 
లాభం లేకపోయింది. కోపోద్రిక్తుడైన రాముడు తన కోదండం 
ధరించి అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని సముద్రుడి మీద 
సంధించాడు. తక్షణం సముద్రుడు చేతులు మోడ్చుకుంటూ 
వచ్చి “శరణు! శరణు! శ్రీరామా! సహజ భీకరుణ్ణయిన 
నేను నా స్వభావం ఎలా వదిలిపెట్టను? సముద్రాన్ని చీల్చి 
మీకు దారి ఇవ్వలేను. కాని మీకు మరో విధంగా సహాయ 
పడతాను. మీరు పెద్దపెద్ద శిలలతోనూ, వృక్షాలతోనూ ఒక 
సేతువు నిర్మించండి. అవి చెక్కుచెదరకుండా, మునిగి 
పోకుండా నేను చూసుకుంటాను” అని వినమ్రతతో అన్నాడు. 


వెంటనే వానరులు ఉత్సాహంతో పెద్దపెద్ద శిలలను 
సేకరించారు. అరణ్యాలలో ఉన్న మహావృక్షాలను వ్రేళ్లతోసహా 
పెకలించారు. వీటి నన్నిటిని ఒక చోట పోగుచేశారు. తర్వాత 
నల, నీలుల ఆధ్వర్యాన సేతువు నిర్మాణం ప్రారంభమైంది. 
ఐదు రోజులలోనే చక్కని 'సేతువును నిర్మించారు వానరులు. 
తరువాత వానర సైన్యం సముద్రాన్ని అవలీలగా దాటి లంకను 
ముట్టడించడానికి ఆయత్తపడింది. 


ముతతంగుంగైంముం 


శ్రీరాముడు అంగదుణ్ణి పిలిచి, “అంగదా! నువ్వు 
రావణుడి సమక్షానికెళ్లి నా సందేశాన్ని తెలియచెయ్యి” 
అన్నాడు. అంగదుడు ఆకాశంలో కెగిరి రావణుడి సభలో 
దిగాడు. తనను పరిచయం చేసుకున్నాక ఇలా అన్నాడు: 
“రావణా! నేను శ్రీరామచంద్రప్రభువు నుండి ఒక 
సందేశాన్ని తీసుకువచ్చాను. నువ్వు సీతను అపహరించి 
మృత్యువును కోరితెచ్చుకున్నావు. నువ్వు సీతను 
అప్పగించక యుద్దానికి సిద్ధపడితే లంక సర్వనాశనం 
కావడం ఖాయం.” 


కోపోద్రిక్తుడైన రావణుడు “ఈ కోతిని బంధించండి, 
చంపండి” అంటూ కేకలు వేయసాగాడు. తక్షణం రాక్షసులు 
అతడిని చుట్టుముట్టారు. కాని అంగదుడు వాళ్ళను ఒక్క 
తన్నుతన్ని ఆకాశంలో SAG శ్రీరాముని వద్దకు చేరుకున్నాడు. 


సీతను ఎలాగైనా తన దారికి తీసుకురాగలిగితే 
రాముడు పరాభవంతో తిరిగి వెళ్ళిపోవడం తథ్యం అని తలచి, 
రావణుడు ఒక మాంత్రికునిచే శ్రీరామ ఖండిత శిరస్సును 
రూపొందించాడు. తర్వాత అతడిని ఆ ఖండిత శిరస్సును 
తీసుకుని చేత ఒక పెద్ద కత్తితో అశోకవనంలో వేచివుండ 
మన్నాడు. ఆ పిమ్మట రావణుడు సీత వద్ద కెళ్ళి ప్రగల్భాలు 
పలుకుతూ “సితా! ఈ విషయం విను. నేనిప్పుడే నీ 
ప్రాణేశ్వరుడి తలని ఖండించాను. ఇక నువ్వు ఎవరికోసమూ 
వగచవలసిన పనిలేదు. నువ్వు ఇక నా దానివే, తెలిసిందా. 
ఎవరక్కడ? ఆ తలను తీసుకురండి” అన్నాడు. వెంటనే 
రక్తసిక్తమైన రాముని మాయాశిరస్సు, ఒక కత్తి సీత 
ముందుంచబడింది. ఆ దృశ్యం సీత హృదయాన్ని చీల్చి 
వేసింది. శోకంతో మూర్చితురాలై పడిపోయింది. ఇంతలో 
ఆస్థానం నుండి కబురు రాగానే రావణుడు అక్కడ నుంచి 
తన మంత్రులు సేనాపతులను కలునుకోవడానికి 
వెళ్ళిపోయాడు. 


రావణుడు వెళ్ళిపోవడంతో శ్రీరాముని మాయా 
శిరస్సు, కత్తికూడా మాయమైనాయి. అప్పుడు శరమ అనే 
రాక్షస స్త్రీ సీతను ఊరడిస్తూ, “శ్రీరాముని ఎవరూ చంపలేదు. 
ఆయన కుశలంగా ఉన్నాడు. ఇవన్నీ రావణుడు కల్పించిన 
మాయలు. శ్రీరాముడు లంకను ముట్టడించడానికి సర్వ 
సన్నాహాలు చేస్తున్నాడు” అంది. అంతలో సమరోత్సాహులైన 
వానరులు మోగించిన భేరీనినాదాలు, ఢంకాలు సీతకు 
వినబడ్డాయి. ఆనందోత్సాహాలతో సీత పులకితురాలయింది. 


శ్రీరాముడు లంకను ముట్టడి ంచమని 
ఆజ్ఞాపించాడు. అందుకోసమే ఇంతకాలం వేచివున్న 
వానరులు పెద్దపెద్ద గండశిలలను ప్రాకారాలవైపు, 
ముఖద్వారంవైపు రువ్వసాగారు. అప్పుడు రాక్షసులు కోట 


40 


ముఖద్వారం తెరుచుకుని బయటకు వచ్చి వానరుల 
నెదిరించారు. మహావృక్షాలను, శిలలను ఆయుధాలుగా 
వానరులు వాడారు. ఇరువైపులా వేలకొద్దీ యోధులు 
మరణించారు. యుద్ధభూమి రక్తసిక్తమై పోయింది. రాత్రి 
అవుతున్నప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. 


అంగదుడు విజృంభించి ఇంద్రజిత్తు సారథిని, 
గుజ్టాలను సంహరించాడు. ఇంద్రజిత్తు ఆకాశంలో కెగిరి 
అదృశ్యుడయ్యాడు. మాయాయుద్ధంలో ఆరితేరిన అతడు 
అదృశ్యుడుగా ఉంటూ రామలక్ష్మణులపై నాగాస్త్రం 
ప్రయోగించాడు. అది బుసలుకొట్టుకుంటూ వచ్చి రామ 
లక్ష్మణులను కాటేసి నాగపాశాలతో బంధించివేసింది. వానర 
సేనలో హహాకారాలు చెలరేగాయి. రామలక్ష్మణులు 
మరణించారనుకున్నాడు ఇంద్రజిత్తు, వెంటనే రావణుడి వద్ద 
కెళ్ళి శత్రువులను సంహరించానని గర్వంగా చెప్పాడు. 
రావణుడు పరమానంద భరితుడై కుమారుణ్ణి ఆలింగనం 
చేసుకున్నాడు. 

ఈ లోపు BOBS గరుత్మంతుడు ప్రచండవేగంతో 
మేఘాలను చీల్చుకుంటూ రామలక్ష్మణులు పడివున్న చోటు 
వైపుగా రాసాగాడు. అతడి రెక్కల వేగం సముద్రాన్ని 
వాయువుని మధించినట్లుగా ఉంది. గరుడిని గాలి సోకగానే 
రామ లక్ష్మణులను బంధించిన సర్పాలు నలువైపులా 
పారిపోయాయి. గరుడుడు తన చేతులతో రామలక్ష్మణులను 
స్పృశించాడు. తక్షణం వారి శరీరాలపైని గాయాలన్నీ 
మానిపోయి, నూతన ఉత్సాహంతో నిద్రనుండి లేచినవారిలా 
లేచి కూర్చున్నారు రామలక్ష్మణులు. ఆశ్చర్యంతో రాముడు 
గరుడుని ఎవరని అడిగాడు. దానికి గరుడుడు “నేను 
పక్షిరాజైన గరుత్మంతుడను. నన్ను చూసిన క్షణంలోనే 
సర్పాలన్నీ పారిపోతాయి, నా స్పర్శతో విషమంతా 
దిగిపోతుంది” అన్నాడు వినయంతో. రామలక్ష్మణులు 
కోలుకోవడం చూసిన వానరులు మళ్ళీ రాక్షసులపై 


Fay 


"జ్‌ 


విరుచుకపడ్డారు. రావణుడు సమర్ధులైన సేనాపతులను 
వారిపైకి పంపాడు. కాని వాళ్ళంతా యుద్ధంలో పరిమార్చ 
బడ్డారు. తుదకు క్రోధతామ్రూక్షుడై రావణుడు తానే స్వయంగా 
రణరంగానికి బయలుదేరాడు. సుగ్రీవాది వానరయోధులు 
భీకరంగా రావణుడితో తలపడ్డారు. రావణునికి 
హనుమంతునికి మధ్య ఘోరయుద్ధం జరిగింది. తర్వాత 
రావణుడు రామలక్ష్మణులను యుద్దానికి పిలిచాడు. 
లక్ష్మణుడు రావణుడితో భీకరంగా పోరాడాడు కాని, 
రావణుడు తనకు బ్రహ్మదేవుడు ప్రసాదించిన శక్తి అనే 
అమోఘ అస్త్రాన్ని ప్రయోగించాడు. అది Sle యుధంలా 
లక్ష్మణుని SHOE తగిలి అతడు మూర్చపోయాడు. వెంటనే 
హనుమంతుడు అమితకోపంతో తన పిడికిలితో, రావణుని 


రొమ్ముపై తన శక్తినంతా కూడదీసుకుని ఒక్కపోటు 
పొడిచాడు. ఆ దెబ్బకు రావణుని నోట, ముక్కు చెవులలో 
రక్తం (స్రవించసాగింది. తర్వాత రాముడు రంగంలో 
ప్రవేశించాడు. శ్రీరామ బాణ పరంపర ముందు రావణుడు 


నిలబడలేక పోయాడు. అతని శరీరం తీవ్రంగా గాయపడింది. 
అతడి ధనుస్సును రాముడు విరిచాడు. రథం ముక్కలై 
పోయింది. నిరాయుధుడుగా, నిస్సహాయుడుగా నిలిచిన 
రావణునిపై రాముడికి జాలికలిగింది. “నువ్వు ఇప్పటికే బాగా 
అలసిపోయావు. ఈ రోజుకు వెళ్ళి, మళ్ళీ రేపు కొత్త రథం, 
ఆయుధాలతో యుద్దానికి రా” అని రావణునితో అన్నాడు. 
రావణుడు ఆ పరాభవాన్ని భరించలేకపోయాడు. అతడి అహం 
చాలా దెబ్బతింది. జడునిలా అంతఃపురంలో కూర్చుండి 
పోయాడు. 


అప్పుడతడికి కుంభకర్ణుడు జ్ఞాపకం వచ్చాడు. 
వెంటనే కుంభకర్ణుని దీర్ధనిద్ర నుండి బలవంతంగా లేప 
వలసిందిగా ఆజ్ఞాపించాడు. సేనానులు శూలాది 
ఆయుధాలతో అతణ్ణి పొడిచారు. చెవుల వద్ద ఏనుగుల 
ఘీంకారాలు, భేరీ నినాదాలు వినిపించారు. కాని లాభంలేక 
పోయింది. చివరకు విభిన్న రుచులతో కూడిన తినుబండారా 


లను చేయించి తీసుకువచ్చారు. ఘుమఘుమ వాసనలు 
అతడిని నిద్రనుండి మేల్మొలిపాయి. తన శరీరం మీద ఉన్న 
ఏనుగులను, రాక్షసులను దోమల్లా గాలిలోకి ఊదేసి, పెద్దగా 
ఆవలిస్తూ లేచాడు మహాకాయుడైన కుంభకర్ణుడు. తన 
ముందున్న వంటకాల నన్నింటినీ తినేశాడు. పీపాలకొద్దీ 
మధ్యం తాగాడు. అతని ఆకలి కాస్త తగ్గాక రాక్షసులతనికి 
జరిగిన సంగతులు వివరించారు. 


'క్రోధతామ్రాక్షుడయ్యాడు కుంభకర్ణుడు. “అలాగా! 
అయితే నేనిప్పుడే వెళ్ళి రామలక్ష్మణులను హతమార్చి, ఆ 
తరువాతే మా అన్నను చూస్తాను” అన్నాడు. కాని సేనాపతులు 
అతడిని వారిస్తూ ముందుగా రావణుడితో సంప్రదించి ఆ 
తర్వాత యుద్దానికి వెళ్ళడం మంచిదన్నారు. సరేనని, 
కుంభకర్ణుడు రావణుని వద్దకెళ్ళాడు. సంతోషంతో రావణుడు 
తన తమ్ముణ్ణి కౌగిలించుకొని, అన్ని సంగతులూ వివరించి, 
ఎలాగైనా లంకను రక్షించమన్నాడు. కుంభకర్ణుడు పెద్దగా 
నవ్వుతూ “అన్నయ్యా! నేను ప్రాణాలతో ఉన్నంత వరకూ 
నువ్వు చింతించాల్సిన పనిలేదు” అంటూ పెద్ద రాక్షససైన్యంతో 
పాటు పర్వతాకారుడైన కుంభకర్ణుడు రణభూమికి బయలు 
దేరాడు. అతని భీకరగర్ణనకు భూమి దద్దరిల్లింది. అతని 
ఆకారాన్ని చూసి వానరులు భయకంపితులై అటూ ఇటూ 
పారిపోసాగారు. కాని అంగదుడు ధైర్యంతో ముందుకొచ్చి, 
వానరులకు థైర్యం చెప్పి కుంభకర్ణునిపై శిలావృష్టి 
కురిపించాడు. కాని అవన్నీ అతగాడిని ఏమీ చెయ్యలేక 
పోయాయి. మళ్ళీ పలాయనం చేసిన వానరులను ఈ సారి 
హనుమంతుడు కూడదీసుకు వచ్చాడు. ఒక పెద్ద పర్వతాన్ని 
పెకలించి కుంభకర్ణునిపై విసిరాడు ఆంజనేయుడు. అది 
అతని వక్షస్థలాన్ని బాగా గాయపరచింది. 


అందుండి రక్తం స్రవించసాగింది. ఆ గాయాన్ని 
ఖాతరు చెయ్యక ఒక ఈటెతో హనుమంతుని పొడిచాడు 
కుంభకర్ణుడు. ఆ దెబ్బకు మారుతి కిందపడిపోయాడు. 
వెంటనే నలుడు మొదలైన వానరశ్రేష్ణులు కుంభకర్ణుని 
ఎదుర్శొన్నారు. అనేకులు పైకెగిరి పర్వతంలాంటి అతడి 
శరీరాన్ని పలుచోట్ల పళ్లతో కొరుకుతూ, గోళ్ళతో 


42 


చీల్చసాగారు. కుంభకర్ణుడు వాళ్ళందరినీ అమాంతం 
మింగేశాడు. తర్వాత తిన్నగా రాముణ్ణి ఎదుర్కొన్నాడు. 
రాముడికి, కుంభకర్ళుడికి ఫోరయుద్ధం జరిగింది. 
సామాన్యమైన వాడిశరాలు ఇతనిపై నిష్ప్రయోజన మని 
గ్రహించిన రాముడు వెంటనే వాయువ్యాస్తాన్ని ప్రయోగించాడు. 
అది కుంభకర్ణుడి రెండు చేతులనూ ఖండించి వేసింది. 
ఇంకొక దివ్యాస్తంతో రెండు కాళ్ళూ నరికివేశాడు. కాని 
కుంభకర్ణుడు పెద్ద గుహలాంటి తన నోటిని తెరుచుకుని 
వానరులను మింగసాగాడు. అప్పుడు శ్రీరాముడు మరొక 
దివ్యాస్తాన్ని సంధించి వదలగా అది కుంభకర్ణుని తలను 
తునిమివేసింది. ఆ తల వెళ్ళి లంకా ముఖద్వారం ముందు 
పడింది. 


తానుముంతుదడు సంజవఐనీ 
తిసుకుంంవటం 


కుంభకర్ణుని మరణవార్త విని రావణుడు “హాహా” 
అంటూ మూర్చపోయాడు. కొంత తడవకు తేరుకుని 
విలపించసాగాడు. అప్పుడు రావణుని కుమారుడైన 
ఇంద్రజిత్తు ముందుకొచ్చి “తండ్రీ! విలపించడానికి ఇది 
సమయం కాదు. వీరాధివీరుడైన ఈ ఇంద్రజిత్తు ఉండగా 
నీవెందుకు బాధపడాలి? నేనిప్పుడే వెళ్లి రామలక్ష్మణులను 
క్షణంలో హతమార్చి వస్తాను” అంటూ రథారూఢుడై 
రణరంగానికి బయలుదేరాడు. యుద్ధం మధ్యలో ఆకాశం 
లోకి ఎగిరి అంతర్థానమయ్యాడు. కంటికి కన బడకుండా 
వానరసేనపై శరపరంపర కురిపించసాగాడు. వానరులు 
నిస్సహాయులైపోయారు. చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మదేవుడు 
తనకు ప్రసాదించిన మహాశక్తిమంతమైన దివ్యాస్తాన్ని వారిపై 
ప్రయోగించాడు. మహిమాన్వితమైన ఆ దివ్యాస్త ప్రయోగం 
వల్ల వానరసైన్యంతో పాటు రామలక్ష్మణులు కూడా 
మూర్చితులై పడిపోయారు. విభీషణుడు రాక్షసుడు కాబట్టి 
ఆ దివ్యాస్తంనుండి తప్పించుకున్నాడు. జాంబవంతుడు 
విభీషణుని పిలిచి ముందు ఆంజనేయుని తన వద్దకు 
తీసుకురమ్మన్నాడు. విభీషణుడు విస్తుపోయి “మీరు రామ 


లక్ష్మణులను గురించి అడగక మారుతిని గురించి 
అడుగుతున్నారేం?” అని అడిగాడు. అప్పుడు జాంబవంతుడు 
“అతడు మాత్రం బ్రతికి ఉంటే తక్కిన అందరూ నిర్జీవులైనా 
ఫరవాలేదు. కాని అతడే నిర్జీవుడై ఉంటే ఇక మనం అన్ని 
ఆశలూ వదలు కోవలసిందే” అన్నాడు. ఈ పలుకులు విన్న 
ఆంజనేయుడు పులకించిపోయి జాంబవంతుడి ముందుకు 
వచ్చాడు. ఆంజనేయుని చూడగానే జాంబవంతుడు 


ఆలింగనం చేసుకున్నాడు. “నాయనా! ఇవ్పుడు 
రామలక్ష్మణులను, వానర సేనను నువ్వు మాత్రమే 
కాపాడగలవు. నువ్వు తక్షణం హిమాలయ పర్వతాల్లో ఉన్న 
కైలాస శిఖరాని కెళ్లి అక్కడ “సంజీవనీ” దివ్యమూలికను 
తీసుకురావాలి. ఆ దివ్యమూలిక రాత్రుళ్ళు ఎంతో ప్రకాశిస్తూ 
ఉంటుంది. దానికి అద్భుతమైన గుణాన్నిచ్చే శక్తులున్నాయి” 
అన్నాడు. 

హనుమంతుడు తక్షణమే ఆకాశంలో కెగిరి వాయు 
వేగంతో పయనించి కైలాస శిఖరాన్ని చేరుకున్నాడు. 
హనుమంతుని రాకతో ఆ దివ్యమూలికలు కనిపించకుండా 
పోయాయి. కాని హనుమంతుడు వట్టి చేతులతో తిరిగి 
వచ్చేవాడా? ఆ మూలికలున్న ఆ పర్వతాన్ని ఏకంగా 
పెకలించుకుని తీసుకువచ్చేశాడు. ఆ దివ్యమూలికల 
సుగంధం సోకిన తక్షణమే రామలక్ష్మణులు నిద్రనుండి లేచిన 
వారిలా కోలుకున్నారు. వానరసేన మళ్ళీ పునర్జీవితం 
అయింది. వారికి తగిలిన గాయాలన్నీ మానిపోయాయి. 


ఆంద్రజత్తు మరణం 


యుద్ధం మళ్ళీ ప్రారంభమైంది. ఈసారి 
ఇంద్రజిత్తు తన రాక్షసమాయతో సీత GB 
రూపాన్ని సృష్టించి, వానరులందరూ 


చూసేలా ఆమె శిరోజాలు పట్టుకుని, ఆమె శిరస్సును 
ఖండించివేశాడు. 


సీత నిజంగా చంపివేయబడిందని భ్రమించిన 
వానరులు ఈ విషయం శ్రీరామునికి తెలిపారు. రాముడు 
అచేతనుడయ్యాడు. కాస్సేపటికి తేరుకునేసరికి విభీషణుడు 
అక్కడకు వచ్చి “రామా! దుఃఖించకండి' రావణుడు ఏ నాటికీ 
సీతను చంపనివ్వడు. ఇంద్రజిత్తు చూపించినదంతా 
వట్టిమాయ. ఇప్పుడు మిమ్మల్ని ఏ విధంగాను జయించలేనని 
గ్రహించిన ఇంద్రజిత్తు పెద్దయాగం తలపెట్టివున్నాడు. ఆ 
యాగం నిర్విఘ్నంగా పూర్తయిన పక్షంలో అతడిని ఇక 
ఎవరూ జయించలేరు. అందువల్ల లక్ష్మణుని పంపి ఆ 
యాగాన్ని ధ్వంసం చేయించండి” అన్నాడు. వెంటనే రాముడు 
లక్ష్మణుని ఆ పనికి నియోగించాడు. అతనితో 
పాటు హనుమంతుడు, విభీషణుడు 
బయలుదేరారు. శీఘ్రంగా వాళ్ళు Zz 


యాగస్థలం చేరుకున్నారు. ఇంద్రజిత్తు యాగాన్ని 
పూర్తిచెయ్యడానికి ముందే లక్ష్మణుడు తీక్టమైన బాణాలతో 
ఇంద్రజిత్తును ఎదుర్కొన్నాడు. అప్పుడు ఇంద్రజిత్తు భీకరంగా 
లక్ష్మణుడితో పోరాడాడు. ఆంజనేయుని విశాల 
భుబస్మంధాలపై కూర్చుని లక్ష్మణుడు పోరు సాగించాడు. 
చివరకు అమోఘమైన ఐంద్రాస్త్రాన్ని సంధించి వదిలాడు 
లక్ష్మణుడు. అది ఇంద్రజిత్తు శిరస్సును ఖండించివేసింది. 
ఇంద్రజిత్తు నిర్జీవుడై నేలకొరిగాడు. 


ఇంద్రజిత్తు మరణంతో రావణుని హృదయం 
పూర్తిగా ఛిద్రమైపోయింది. కాని ఈ పుత్రశోకం అతడిలో 
అత్యంత SHAD రగుల్మొలిపింది. అతని కళ్ళు నిప్పులు 
వర్షించ సాగాయి. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న 
తపనతో రణభూమికి బయలుదేరాడు రావణుడు. 
రామరావణులిద్దరూ దివ్యాస్త సంభూతులు, వారికి తెలియని 
అస్తాలంటూ లేవు. అందువల్ల యుద్ధం తీవ్రంగా సాగింది. 
దీర్హంగానూ కొనసాగింది. 


రావణుడు నేలకూలటం 


రాముడు ఒక్కటొక్కటిగా రావణుని తలలను 
ఖండించ సాగాడు. కాని మరుక్షణంలోనే కొత్త తలలు పుట్టుకు 
రాసాగాయి. రాముడు రావణుని శిరస్సును ODS 
ప్రతిసారీ ఇలాగే జరిగింది. ఇంద్రుడు తన రథంతోపాటు 
పంపించిన రథసారథి మాతలి శ్రీరాముని రథాన్ని 
తోలుతున్నాడు. అప్పుడు మాతలి శ్రీరాముని చెవిలో 
రహస్యంగా “మీరు తక్షణం (బ్రవ్మాస్తం ప్రయోగించండి” 
అన్నాడు. శ్రీరాముడు వెంటనే (బ్రహ్మాస్త్రం సంధించి, 
అమోఘమైన © దివ్యాస్తం యొక్క మంత్రాన్ని ఉచ్చరించి 
రావణునిపై వదిలాడు. అది దిగ్గిగంతాలు దద్దరిల్లేలా వచ్చి 
రావణుని వక్షస్థలాన్ని ఛేదించింది. రావణుడు నిర్జీవుడై 
రథంపై పడిపోయాడు. రాక్షసులు తమ కళ్ళను తామే 
నమ్మలేకపోయారు. 


45 


రామ పట్టాభిషేకం 

రావణ మరణానంతరం విభీషణునికి లంకారాజ్య 
పట్టాభిషేకం జరుపబడింది. అభ్యంగన స్నానానంతరం 
దివ్యాభరణభూషితయైన సీత పల్లకిలో శ్రీరాముని సమక్షానికి 
కొనిరాబడింది. లక్షలాది వానరులు సీత దర్శనానికై 
ఉబలాటపడసాగారు. సీత పల్లకి నుంచి కిందికి దిగి 
నడవసాగింది. సీతమ్మ దర్శనంతో వానరులంతా సంతృప్త 
లయ్యారు. 


చివరకు సీత శ్రీరాముని సమక్షానికి వచ్చింది. 
ఎంతో కాలం తర్వాత శ్రీరాముని దర్శనభాగ్యం కలుగటంతో 
సీత పులకాంకితురాలై ఆనందబాష్పాలు రాల్చింది. కాని 
శ్రీరాముడు మాత్రం ఎలాంటి సంతోషాన్ని కనబరచకుండా 
“నేను శత్రువును హతమార్చాను. రాజుగా నా కర్తవ్యం 
చేశాను. నిన్ను చెర నుండి విడిపించాను. కాని శత్రువింట 
ఒక సంవత్సరకాలం నువ్వు ఉన్నందువల్ల నిన్ను మళ్ళీ నేను 
స్వీకరించటం భావ్యం కాదు” అన్నాడు. 


సీత నిశ్చేష్టరాలయింది. “స్వామీ! మీరు నా 
హృదయాన్ని భగ్నం చేసేశారు. సీత ఎలాంటి వంశం నుండి 
వచ్చిందో మీకు తెలియదా! ఆ దుష్ట రాక్షసుడు మోసంతో 
నన్ను అపహరించి తీసుకువెళితే అది నా తప్పా? ఎంత 
పాషాణ హృదయులు మీరు! సర్వకాల సర్వావస్థలలోనూ 
దేహ మనో ప్రాణాలను మీకే అర్చించిన సీతను నేను” 


అంది సీత. 


అ(శ్రుపూరిత నయనాలతో సీత లక్ష్మణునితో 
“నాయనా! తక్షణం అగ్నిని రగిలించు. నాకు వేరే గత్యంతరం 
లేదు” అంది. లక్ష్మణుడు కోపంగా అన్నగారి వైపు చూశాడు. 
కాని రాముడిలో ఎలాంటి చలనమూ లేదు. ఇక తప్పదని 
లక్ష్మణుడు పెద్ద దుంగలను పోగుచేసి అగ్ని రాజేశాడు. 
మహాపతివ్రతయైన సీత భక్తిపూర్వకంగా శ్రీరామునికి 
ప్రదక్షిణం చేసి ప్రజ్వలంగా మండుతున్న అగ్నిముందు 
నిలబడి, చేతులు జోడించి “ఓ అగ్నిదేవా! మనో 


వాక్కాయాలన్నింటిలోను నేను పవిత్రురాలినైతే నన్ను 
కాపాడు” అంటూ అగ్నిలోకి దూకేసింది. వానరులంతా 
హాహాకారాలు చేశారు. అప్పుడు ఆ అగ్నినుండి అగ్నిదేవుడు 
ఉద్భవించి సీతను బయటకు తీసుకువచ్చి రామునికి 
అప్పగించాడు. సీత ఆభరణాలు, దుస్తులు చెక్కువెదరక అలానే 
ఉన్నాయి. అప్పుడు శ్రీరాముడు, “నా సీత పవిత్రతకు 
మారురూపమని నాకు తెలియదా ఏమిటి? కాని లోకాని 
కంతా ఈ నిజం తెలియచెయ్యడాని కోసం సీతకు ఈ అగ్ని 
పరీక్ష పెట్టాల్సి వచ్చింది” అన్నాడు. సీతను సంతోషంగా 
రాముడు స్వీకరించాడు. 

సీతారామలక్ష్మణులు, విభీషణాదులతోబాటు వానర 
ప్రముఖులు పుష్పకవిమానం అధిరోహించారు. శ్రీరాముని 
పునరాగమన శుభవార్త భరతుడికి తెలియజేయదానికి 


ఆంజనేయుడు వీరందరి కంటే ముందుగా అయోధ్యకు 
బయలుదేరాడు. పుష్పకవిమానంలో వెళుతున్నప్పుడు 
రాముడు సీతకు, తాను ఆమెకై వెతికిన ప్రదేశాలన్నిటినీ 
చూపించాడు. ఈలోపు రామపాదుకలను తీసుకుని భరతుడు 
భరద్వాజ ఆశ్రమానికి బయలుదేరాడు. 


వారు ఆశ్రమ సమీపానికి వచ్చేసరికి కాస్త దూరంలో 
శ్రీరాముడు కనిపించాడు. హర్షనినాదాలు మిన్నుముట్టాయి. 
భరతుడు శ్రీరామునికి దండప్రణామాలు గావించాడు. 
భరతుణ్ణి ఆనందాతిరేకంతో రాముడు కౌగలించుకున్నాడు. 


అయోధ్యావాసులందరూ శ్రీరాముని రాక కోసం 
వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. శ్రీరామ దర్శనం వల్ల 
వారు పొందిన ఆనందం వర్ణనాతీతం. శ్రీరామచంద్రుడు 
కోసలరాజ్య పట్టాభిషేకం చేసుకుని తండ్రి మాటను 
నిలబెట్టాడు. 


of 0 


CD 


A) @ Sk 


ay 
ge ge gee 6 
MAA AZ AA AA 


neater ae 


రామాయణ వైచెష్ట్రం 


రామచరితం రసభరితం. రామాయణం లాగ లోక వ్యవహారాన్నీ బోధించే కావ్యం 
మరొకటి లేదు. భారతీయ సంస్కృతీ వైభవాన్ని ప్రపంచానికి అందించిన గ్రంథం. 
అభ్యుదయానికి, ఆదర్శానికి నిదర్శనం ఈ రామాయణ కావ్యం. ఇన్ని వేల 
సంవత్సరాలు గడిచినప్పటికీ ఒక కథా కావ్యం ఇప్పటికీ జనులలో స్పూర్తి 
నింపుతుందంటే అతిశయోక్తి కాబోదు. యావత్‌ స్థాన్యన్తి ౧రయః SOS మహీతలే 
తావ ద్రామాయణ కథా లోకేషు ప్రచరివ్యతి” - ఈ భూమి మీద పర్వతాలు, 
నదులు ఉన్నంతవరకు రామాయణ కథ లోకంలో నిలిచి ఉంటుంది అని 
రామాయణం బాలకాండలో బ్రహ్మదేవుడు కవియెన వాల్ళీకితో అంటాడు. 
రామాయణంలో రాముడి కథ ఒక పౌరుడికి, కుటుంబంలో సభ్యుడికి సమాజంలో 
వ్యక్తికి ఉండాల్సిన బాధ్యతలను గుర్తు చేస్తుంది. ఈ ఆధునిక సమాజంలో వ్యక్తి 
ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో తెలియజేస్తుంది. విద్యార్థులకు తల్లిదండ్రుల 
పట్ల ఉండవలసిన భక్తి భావాన్ని రామకథ గుర్తుచేస్తుంది. గురువుల పట్ల ఉండాల్సిన 
(శ్రద్ధాభక్తులను వివరిస్తుంది. ప్రస్తుత సమాజంలో పతనమవుతున్న విలువల యొక్క 
ప్రాధాన్యాన్ని వాటిని అనుసరించాల్సిన ఆవశ్యకతను విద్యార్థులకు రామాయణం 
బోధిస్తుంది. కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య ఉండాల్సిన మైత్రిని తెలియ 
పరుస్తుంది. మృదుసంభాషణ ద్వారా మానవీయ సంబంధాలను మెరుగు 
పరుస్తుందనడానికి రామాయణం ఒక మచ్చుతునకగా నిలుస్తుంది. చదివేవారు 
తత్పరులైతే ప్రతీ పాత్ర వారి అభ్యుదయానికీ, నిశ్రేయస్సుకు ఒక మార్గదర్శిగా 
దోహదపడుతుంది. ఆ విశేష కావ్యాన్ని చిన్నారులకు సైతం రుచి చూపించాలనే 
ఉద్ధేశంతో రంగురంగులలో ఈ పుస్తకం రూపొందించడం జరిగింది. అంగడిలో 
దొరికే రకారకాల మిఠాయిల పేర్లను వల్లించినంత మాత్రాన మనం రుచి చూచినట్లు 
కాదు కదా! అవి తిన్నప్పుడే ఆనందం కలిగేది. అదే విధంగా రామాయణాన్ని 
చదవాలి. చదివిన ప్రతీ ఒక్కరూ, చదివిన దానిలో ఇసుమంత ఆచరణలో పెట్టినా 
వారిలో మార్చు రావడం తథ్యం. 


